శ్రీ విష్ణ | సహస్రనామం 


వ్యాఖ్యాత 
డా॥ ఇలపావులూరి పాండురంగరావు 





(పచురణ 


కార్యనిర్వహణాధికారి 
తిరుమల తిరుపతి దేవస్థానములు, 
తిరుపతి. 


MMM 


SRIVISHNU SAHASRA - NAMA 

(The thousand names of Lord Vishnu) 

(imparted to King Yudhishthira as part of the 
instructions given by Bhishma on his death bed - 
The Mahabharata, Anusasana Parvan, Chapter - 135) 





Avatharika, sinolram amg Navaneetham and 
Namavali. Wise 


By . 
Dr. ILAPAVULURI PA 





T.T.D. Religious Publications Series No : 171 
© All Rights Reserved జ స్యా 


170. First Edition: 1984 
Reprint : 1999 . 





Copies : 10,009 TIF Es నె |, 


Artist : P. Narayanagiri Dattu 


Published by 

Dr. I.V. SUBBA RAO, 14.0. 
Executive Officer, 

Tirumala Tirupati Devasthanams, 
Tirupati - 517 507. 





దా మ వలస సద ాందాాన్య. 


| 
| 
| 
| 


Printed at : 


Tirumala Tirupati Devasthanams Press, 
Tirupati - 517 507. 





ముందుమాట 


మహాభారతానికి “పంచమవేదిమని ప్రసిద్ధి. ఈ ప్రశస్తికి కారణమైన 
ఘట్టాలు, సన్నివేశాల్లో అత్యంత ముఖ్యమైనవి రెండు. భీష్మపర్వంలోని 
భగవద్గిత అందులో ఒకటి; రెండవది ఆనుశాసనిక పర్వంలోని విష్ణుసహస్ర 
నామం. గీత భగవంతుని విశ్వరూపాన్ని ప్రముఖంగా ప్రదర్శిస్తే, సహస 
నామం ఆ “విశ్వరూపుని' గుణగణాలను వెల్లడించే వెయ్యినామాలతో 
పవిత్రంగా (పతిధ్యనిస్తూవుంది. 


ఆదిశంకరుల భజగోవింద స్తోత్రంలోని -- “గేయం గీతా నామ 
సహస్రం” -- అనే సందేశ వాక్యం ఈ రెండింటికి గల అనూచానమయిన 
సంబంధాన్ని, సమన్వయాన్ని ఉదాత్తంగా ప్రబోధిస్తున్నది. 


ధర్మాలన్నింటిలోనూ ఉత్తమ ధర్మం, జపము లన్నిటిలోకీ ఉత్కృష్టమైన 
జపమూ -- ఐన సహస్రనామ స్తవాన్ని భీష్మా చార్యుడు ప్రవచిస్తూవుండగా, 
యుధి ష్మిరునితోపాటు ఆ సమయంలో అచ్చట చేరిన అనేకులు విన్నారు. 
అలా విన్నవారిలో గీతోపనిషత్తును ఉపదేశించిన ఢీకృష్ణుడూ, అవధరించిన 
అర్హునుడూ ఉండటం విశేషం! 


జగత్స్రభువైన భగవానుడు, ఆ సందర్భంలో కురుపితామహుడు 
పలికిన పలుకులకు “స్వయంసాక్షిగా నెలకొని ఉండి, అందుకు తన 
ఆమోదాన్ని -- చిటునగవు చెలువొందే మౌనముదతో -- సుందరంగా 
సూచించినాడు. ఈ అపూర్వ సన్నివేశం సహస్రనామ స్తోత్రంయొక్క విశిష్ట- 
తకు అద్వితీయమైన నిదర్శనం! ఒక్కమాటలో, శ్రీ విష్ణు సహ్మస్రనామస్తవం 
స్మరణమాత్రంచేత సమస్తజీవులను తరింపజేసే మహివుతో విలసిల్లుతూ, 
భారతీయ భక్తివాబ్బయంలో మణిమకుటంవలె ప్రకాశిస్తూవుంది. 

శ్రీనివాసుని దివ్యానుగ్రహంతో తిరుమల తిరుపతి దేవస్తానంవారు 


తొలుతనుండీ భగవద్గీత, సహస్రనామాలు, వేర్వేణు సూక్తాలు, వివిధ 
స్తోత్రాలు -- మొదలయిన (పేశస్తకృతులను పాఠకుల సౌకర్యం నిమిత్తం 


iv 
-- ప్రసిద్ద విద్వాంసులు సమకూర్చిన సముచిత వివరణలతో -- ఆయా 
టా 
భాషల్లో (ప్రచురిస్తూ వున్నారు. 

ఆ (క్రమంలో బహుభాషాకోవిదులు, శ్రీమదామాయణోపాసకులు, 
విద్వత్కవిపుంగవులు, సుగ్భ హీతనామధేయులు డా॥ ఇలపావులూరి పాండు- 
రంగరావుగారు తెలుగులో రచించిన - 'నామనవనీతి వ్యాఖ్యతోగూడిన - 
ఈ _ “విష్ణుసహ్మస్రనామికృతి విశిష్టమైంది. సర్వేశ్వరుణ్లి ఆరాధించేవారికి 
మెలకువ, నిలుకడ -- రండు లక్ష ణాలు అవసరంి -- అనే ఇందలి మాట 
ముఖ్యంగా ఆస్తిక జనావళిని ఇతోధికంగా ప్రోత్సహించే బంగారుబాట! 


1978లో “ప్రాగ్భారతి' ప్రకటించిన ఈ కృతిని గైకొని, తిరుమల 
తిరుపతి దేవస్థానములు 1984లో తమ 171వ ధార్మిక ప్రచురణగా 
ప్రచురించి వెలువరించారు. అనతికాలంలోనే ప్రతులు చెల్లిపోయినందున, 
ఈ పుస్తకం ఇపుడు పునర్ముద్రితమ్రైంది. గ్రంథకర్త ఆత్మజుళ్లో అయిన 
నేను కార్యనిర్వహణాధికారిగా ఈ మనోజ్ఞ కృతిని సహృదయ పాఠకులకు 
అందించే అవకాశం లభించటం నా అదృష్టం. 


డా|! ఐ.వి. సుబ్బారావు, ఐ.ఏ.ఎస్‌, 
కార్యనిర్వహణాధికారి. 
తిరుమల తిరుపతి దేవస్థానములు, తిరుపతి. 


అవతారిక 


“గేయం గీతా నామసహసం” అన్న శంకరభగవత్సాదుల సందేశ 
వాక్యం భగవద్గీతకు, విష్ణు సహ్మస్రనామాలకు భారతీయ భక్తి వాజ్మయంలో 
అసమానమైన ప్రాధాన్యాన్ని సూచిస్తూ, ఈ రెండు గ్రంథాలకు ఏదో 
క సామాన్యసూత్రాన్ని నిరూపిస్తుంది. గానానికి గీత, ధ్యానానికి 
సహస్రనామం. శ్రీనాథుని చిరంతన చిద్విలాసాన్ని (శేష్ణంగా భావించి, 
మూఢమతులనేకాక మహామేధావులనుకూడా (ప్రబోధించిన ఆచార్యవర్యుల 
ఆర్లోక్రిలో ఉన్న ఆంతర్యం గ్రహిస్తే, ఈ రండు గ్రంథాల (ప్రాశస్త్యం 
పూర్తిగా బోధపడుతుంది. 


లి 


భగవర్గీతలు, సహస్రనామాలు -- రెండూ వ్యాసభారతంలో వే. భీష్మ 
పర్వంలో భారతయుద్దానికీ పూర్వరంగంగా గీతోపదేశం జరిగితే, అనుశా- 
సనపర్వంలో భారతయుద్ధం ముగిసిన తర్వాత, సహస్రనామ సంకీర్తనం 
జరిగింది. భగవంతుని బాంధవ్యం, సఖ్యం, సౌహార్హమే కాక, అతని సార- 
థ్యంకూడా సంపాదించుకొన్న ధన్యజీవి ధనంజయుడు. అతడు మమతకు 
లోబడి జవసత్వాలను కోల్పోతున్న సమయంలో, అతనిలో కర్మపరాయణ- 
త్వాన్ని, ధర్మనిరతిని, సమదృష్టిని, సమరావేశాన్ని కల్పించేందుకు సాక్షాత్‌ 
కృష్ణపరమాత్మ ప్రసాదించిన భవ్యసందేశం భగవద్గీత. ధర్మయుద్ధం జయప్ర- 
దంగా కొనసాగిన తర్వాత, ధర్మనందనుడు కోరగా పరమశాంతినిధానుడైన 
శాంతనవుడు (భీష్మాచార్యులు) ధర్మజిజ్ఞాసకు సమాధానంగా వినిపించిన 
దివ్యనామ సహస్రం -- శ్రీ విష్ణు సహస్రనామం. 


ధర్మసమ్మూఢ చేతస్కుడయిన అరునుని అజ్ఞానాన్ని పోగొటి కర్మసా 
(a Cry లు 

ధక మైన జ్ఞానాన్ని ప్రసాదించేందుకు గీతావృతం కురిసింది. వివేకవంతుడైన 

ధర్మరాజు మనస్సులో ఉదయించిన సంశయాలను పోగొట్టి సచ్చిదానంద 

మయుడైన సనాతన సారథి లీలలను, విభూతిని, జ్యోతిని, (ప్రీతిని వెయ్యినోళ్ల 


2 విష్ణు సహస్రనామం 


కొనియాడి ప్రపంచానికి శాంతిని ప్రసాదించేందుకు నామామృతం వెలసింది. 
గీత చెప్పింది పరమాత్ముడు. విన్నది పార్టుడు. సహస్రం వివరించింది 
శాంతమూర్తి భీష్ముడు. విని అర్థం చేసుకొన్నది ధర్మరాజు. తమ్ముళ్ల దైవమే 
అనుగ్రహిస్తే, అన్నయ్యకు ఆచార్యుని ఆశీస్సులు లభించాయి. చిన్నవాడికి 
చెప్పటంలో చిన్న చిన్న మాటల్లో గొప్ప గొప్ప రహస్యాలను శాస్త్రపద్ధతిలో 
వివరించవలసి వచ్చింది కృష్ణునికి. లన్నీ తెలిసిన అన్నగారికి పొడి పొడి 
మాటల్లో _ పరిపూర్ణమైన జ్ఞానాన్ని పొదిగి ముగించాడు భీష్ముడు. గీత 
శాసనమయితిే సహస్రనామం అనుశాసనం. భీష్మపర్వంలో భగవద్గీత వెల- 
యటం, ఆ భీష్ముని గీత అనుశాసనపర్వంలో అవతరించటం, గమనించదగిన 
విషయం. 


మరో విషయం ముఖ్యంగా గమనించాలి. గీతోపదేశం ఎంత అశాం- 
తమైన వాతావరణంలో జరిగిందో, నామ సందేశం అంత ప్రశాంత 
వాతావరణంలో వెలువడింది. కాని యీ శాంతికి, అశాంతికి వ్యక్తుల 
మనస్తత్స్వాలే హేతువులు కాని, పరిస్థితులు కావు. పరమాత్మ సారథ్యంతో 
పార్టునిరథం కురు గ్తేత్రంలో ప్రవేశిస్తుంది. ఉన్నట్టుండి పార్టుని మనస్సును 
మహామోహం ఆవరిస్తుంది. ఇంకా యుద్ధం ఆరంభం కాలేదు. అశాంతికి 
ముందు కనిపించే నస్తబ్ద వాతావరణంలో కృష్ణుడు గీతోపదేశం ఆరంభి- 
సాదు. తీరికగా ఓపికగా చెప్పిందే చెపుతూ, సకల _ వేదాంతసారాన్ని 
కృష్ణుడు గంటన్నరలో కుదించి చెప్తాడు. చెప్పిన మాటలపై నమ్మకం 
కుదురని పార్టునికి తన విశ్వరూపం చూపిస్తాడు. యుద్ధభూమిలో యోగ 
రహన్యాలను వివరిస్తాడు. చివరకు యుద్దం జరిపిన్హాడు. యుద్ధకాలమంతా 
అశాంతితో గడుస్తుంది. ఈ అశాంతికి చివర ధర్మరాజు భీష్ముల్ల సమీపీంచి, 
అనుశాసన విధానాన్ని ధర్మపరంగా తెలుసుకోవలెనని అనేక సందేహాలను 
ఆదుగుతాదు. తనంతట తాను కోరుకొన్న మరణంకోసం ఎదురుచూస్తున్న 
థీష్ముడు, శృత్రువర్గంలో ప్రధానుడైనప్పటికీ తనకు ఆత్మీయుడయిన ధర్మరాజు 
అడిగిన ప్రతిప్రశ్నకు సమాధానం చెప్తాడు. అన్నిటికి సారాంశంగా చివరకు 
భగవన్నామాంను వినిపిస్తాడు. గీతాచార్యునికి ఉన్నంత తీరిక భీష్మా చార్యు 
నికి లేదు. పార్టునికి చెప్పినంత వివరంగా అతని అన్నయ్యకు చెప్పవలసిన 


'తారిక 3 


సరంకూడా లేదు. అందువల్లనే భగవంతుని దివ్యనామాలలోనే 
జులకు, ప్రజలకు, పాలకులకు, పాలితులకు, పండితులకు, పామరులకు, 
ధులకు, సాధకులకు, సిద్దులకు, ప్రబుద్దులకు అందరికీ వారి వారి 
)స్కారాన్నిబట్టి బోధపడేరీతిలో సకలాగమ సారాన్ని అందిస్తాడు. -- 
వ్యాత్మిక రంగంలో ఆరితేరిన ఆచార్యుడు. ఈ  వెయ్యినామాలను 
)గీలించి పఠిస్తేచాలు -- తెలియవలసినదల్లా తెలిసిపోతుంది. పరతత్త $౦ 
తలామలకం అవుతుంది. 


భగవద్గీతకు, సహస్రనామాలకు కొంత పూర్యాపర సంబంధంకూడా 
న్నట్టు తోస్తుంది. ఏడువందల శ్లోకాలలో గీతార్హం వివరించిన తర్వాత, చివరి 
టగా గీతాచార్యుడు చెప్పిన సలహా “సర్వధర్మాన్‌ పరిత్యజ్య మామేకం 
5౯3౦ వ్రజ” గా అన్ని ధర్మాలను త్యజించి నన్ను భజించవలసినది అని. 
గా ఇదే మాట ధర్మరాజు భీష్ముణ్ణి అడిగిన ప్రశ్నలో వినిపిస్తుంది. 
క ధర్మః సర్వధర్మాణాం భవతః పరమో మతః” -- మీ అభిప్రాయాన్ని 
నుసరించి. అన్ని ధర్మాలను మించిన పరమధర్మం ఏమిటి ఈఏ ధర్మరాజు 
గ్నిస్తాడు. ప్రపంచంలోని సకలధర్మాల తత్తాాన్ని నిర్విశేషంగా పరిశీలించిన 
ర్వాత ధర్మనందను డడిగిన ప్రశ్న ఇది. కాబట్టి గీత చివర సూచించిన ధర్మ 
"రమే సహస్రనోమంలో సంగీర్తింపబడిన సత్యసారం. జన్మించిన ప్రతిజీవికి 
న్మ సంసరణ బంధంనుండి ముక్తిని ప్రసాదించే మూలసూత్రంకోసం 
'సనభారాన్ని వహించబోతున్న ధర్మరాజు అన్వేషిస్తాదు. 


ఈ మూలసూత్రం గీతలో విశ్వరూపంలో గోచరిస్తుంది. అదే సహ; 
0లో నామరూపాన్ని ధరించి విశ్వంగా పరిణమిస్తుంది. సహ్మస్రనామాల్లో 
చుట్ట మొదటినామం 'విశ్వం' కావటం గమనించవలసిన విషయం. భగవత్‌ 
త్తం ఎక్కడ ఏ రూపంలో ఎలా వెలసిందో గీతలోని విభూతి వివరిస్తుంది. 
విశ్వ విభూతిని సహస్రనామం ప్రత్యక్షరంలో సాక్షాత్కరించుకుంటుంది. 
)తినామం౦ విశ్వరూపంలోని ఒకానొక భాగం. అన్నింటి సమ్మగరూపమే 
*ర్జుడు దివ్య చక్టువులతో తనివిదీర చూచి తరించిన అజ(స్రరూపం. విశ్వ 
"పం చూచిన అరునుడు ఆనందంతో పొంగిపోయినాదు. ఆనందాతి- 


4 విష్ణు సవాస్రనామం 


రేకంవల్ల అతనికి నోట మాట రాలేదు. ఏమేమో చెప్పాలనుకున్నాడు. 
చివరకు ఏమీ చెప్పలేకపోయినాదు. పీతికీ భీతికీ మధ్య చిక్కుకొనిపోయిన 
అనుభూతికి భవభూతి లభించిందే కాని, వాగ్విభూతి అందలేదు. ఈ పని 
వాచస్పతి, ఉదార ధీశాలి అయిన భీష్మాచార్యుడు నామసంకీర్త నద్వారా 
సాధించాడు. కాబట్టి గీతార్థశాసనం సాధించ లేని పనిని నామానుశాసనం 
సాధించింది. అక్కడ రూపం 'ప్రధానమయితే, ఇక్కడ నామం ఎధాన 
మయింది. ఇదే ఈ రెండింటికి సంధానం. 


గీతకంటె సహస్రనామం సులభమైన తరణోపాయాన్ని సూచిస్తుంది. 
భగవర్గీతలోని ప్రతిన్లోకం, ప్రతిపదం జాగ్రత్తగా పరిశీలించి బోధపరచుకొని, 
కార్యరూపంలో దాన్ని అనుసరిస్తేనే గీతాధ్యయనానికి నిజమైన ప్రయోజనం 
చేకూరుతుంది. కాని సహస్రనామం స్మరణమాత్రం చేత తరింపజేస్తుంది. 
యన్వ న్మ రణమా త్రేణ జన్మ నంసార బింథనాల్‌, 
విముచ్యతే సం కం విష్ణవే పభివిష్ట వే. 


oe 
ఎక్కడ తలుచుకుంటే అక్కడ ప్రభవించే విష్ణుమూర్తిని స్మరిస్తే 
చాలట. జన్మ సంసార బంధం తొలగిపోతుందట. “ఇది నిజమా, 
అని ఆస్తికులకుకూడా అప్పుడప్పుడు సందేహం కలగవచ్చు. స్మరింది- 
నంతమాత్రంచెత తరింవగలిగితే అందరూ ఆ మాతం "పని చెయ్యలేరా? 
చెయ్యగలరు. కాని మనసార చెయ్యలేరు. అలా కొద్దిమందే చెయ్యగలరు. 
“చేతులారంగ శివుని వూజింవడేని 
నోరు నొవ్వుంగ హలిక్తీర్తి నుదువదేని” 


అని పోతన చెప్పిన సత్యనిష్ణ, దయార్హుత, హృదయార్హుత ఆందరికీ 
సాధ్యం కావు. కనుకనే వెయ్యి మందిలో ఎవరో ఒకరు ప్రయత్నిస్తారు. 
అలా ప్రయత్నించిన వాళ్ళలో కూడా నూటికో, కోటికో ఎవరికో ధన్యజీవికి 
పరతత్త ౪౦ గోదరిస్తుంది' -- అని గీత హెచ్చరిస్తుంది. మనసు కుదిరి, 
హృదయపూర్వకంగా నోరు విప్పి, తనివిదీర నామసంకీర్తన చేస్తే జన్మ 
తప్పక తరిస్తుంది. తరించెందుకు మరో మార్గంకూడా లేదు. కృతయుగంలో 


అవతారిక ర్‌ 


ధ్యానం, త్రేతాయుగంలో యజ్ఞ యాగాదులు, ద్వాపరయుగంలో అర్చన, 
కలియుగంలో కేశవ నామ సంకీర్తన తరణోపాయాలని విష్ణుపురాణం 
చెపుతుంది. నవవిధ భక్తిలోని మొదటి మూడు మార్గాలు -- (శ్రవణం, 
కీర్తనం, స్మరణం -- కూడా నామ మహిమనే చాటి చెపుతాయి. వీటిలో 
మూడవ మార్గమయిన స్మరణాన్ని గురింద చెపుతూ, “విష్ణోః స్మరణం' 
అని సూటిగా విష్ణు సహస్రనామాలనే సూచిస్తుంది భాగవత మహాపురాణం. 


ఇలా నామరూపాలను స్మరించి తరించిన మహానుభావులెందరో 
ఉన్నారు. వారిలో ఒకరయిన త్యాగయ్య 'రామనామమే మేలు, రామ 
చింతనే చాలునని గానంచేసి ఈ పరమసత్యాన్ని నిరూపించాడు. పరాత్సరుని 
నామరూపాలను ప్రత్యక్షంగా స్మరించి "సేవించి తరించిన -- పవమాన 
సుతుదు పట్టిన పాదారవిందాలకు నిత్యజయమంగళం -- కోరిన నామజీవి 
త్యాగరాజు. అలాగే ఒక్క అయోధ్యను తరింపజేసిన రాముడికం క ప్రపం 
దాన్ని రసాప్పావితం చేసిన రామనామం శ్రేష్పమైనదని గోస్వామి తులసీ 
దాసు భావించారు. రామనామంలోని రెందు అక్షరాలు అఖిల లోకానికి 
ఆశయమిచ్చే అద్భుతమైన అంకద్యయమని సూరదాసు సూచిస్తాడు. ఇలా 
నారదాదుల దగ్గరినుండి గానం ద్యారా జ్ఞానాన్ని ప్రబోధించిన తపస్సంపన్ను 
లందరూ నామమహిమను కొనియాడినవారే. 


ఒకవిధంగా చూస్తే భగవన్నామ సంస్మరణలో అంతరాంతరాలలో 
ఒదిగి యున్న అక్షర పరబహ్మను ఆరాధించటమే జరుగుతుంది. 'తదంత 
రస్య సర్వస్య తదుసర్వన్యాస్య బాహ్యతఃి -- అన్న (శుతివాక్యాన్ని అనుసరించి 
మనకు బయట కనిపించే బాహ్యవిభూతి అంతా మనలోని అక్షరభారతిలో 
ఇమిడి ఉన్నది. ఈ రహస్యం తెలిసిన పతంజలి, పరమాత్మను పిలిచేందుకు 
ప్రణవం సంబోధన అంటాదు. 'ఓం' అని పిలిస్తే పరమాత్ముడు పలుకు- 
తాడట. ఎంత గొప్ప రహస్యం ఎంత సులువుగా వివరించాడు. నిజొనికి 
మనలోనున్న పరావాక్కు పశ్యంతీ మధ్యమావస్థలను దాటి, వాగ్వెఖరిగా 
వెలువదుతున్నప్పుదు మనలోని దివ్యత్వమే అక్షరరూపంలో ఆవిర్భవిస్తున్న 
దన్నమాట. ఒక్‌ సిక్కు అక్షరం ఒక్‌ కొక్క దేవతాస్వరూపం. ఒక్‌ గ్కాక్క మాట 


6 ఎమ్మ సహ(సనామం 
మంత్రాల మూట. ఒక్కొక్క వాక్యం ఒక రసాత్మకమైన కావ్యం. మామూలు 
మనుష్యులు పలికే పలుకుల్లోనే ఇంత ప్రాశస్త్యం ఉన్నప్పుడు, జీవితమంతా 
బ్రహ్మ జిజ్ఞాసకు వినియోగించిన మహర్షులు, (బ్రహ్మర్లులు పలికిన యీ 
నామాల్లో మరి యెంత మాహాత్మ్యం ఉండాలి? సహ్మసనామంలోని ప్రతి 
నామం సకల సారస్వత సంపదకు మూలమైన ప్రణవంచేసే మందహాసం, 
పుష్పహాసం. దానిలోని పరమార్థాన్ని అవగాహన చేసుకునేందుకు నిర్మలమైన 
మనస్సు కావాలి. ఆర్హ మైన హృదయం కావాలి. అనన్యమైన భక్తి ప్రతిపత్తి 
కావాలి. అన్నింటిని మింది ఆదిదేవుని అన్నుగహం కావాలి. అమోఘమైన 
మేధాశక్తికి, అనంతమైన శ్రుతివిభూతికి కూడా అందని ఆంతర్యం, అందం, 
ఆనందం -- ఈ సహస్రనామాల్లోని ప్రతినామంలో, ప్రత్యక్షరంలో, ప్రతి 
హల్లులో, పొల్లులో పొంగిపొరలి తొంగిచూస్తుంది. ఆ మాటలు మననోట 
పలికితే ఊం సక స్వాధీన మవుతుంది. నాలుకను జయిస్తే నలుమూ 
లలు జయించినట్ట. 'బితం సర్వం జితే రసు.” రసస్వరూ పిణి వాణి, ఆమె 
అనుగ్రహం లేనిదే మనకు ఏ రహస్యం బోధపడదు. 

సహ్మసనామంలోని ప్రతినామానికి అర్థం తెలియకపోయినా, స్నష్టంగా 
ఉచ్చరించగలిగితే చాలు. స్పష్టాక్షరమైన పలుకే మంతం. దీనికి అధీనులే దేవ 
తలు. అందుకనే మెలకువగా, అప్రమత్తతతో, సతతోత్హితులై నామసంస్మరణ 
చెయ్యాలంటాడు భీష్ముడు. 

జగత్త)భుం దేవదేవం అనంతం వురుషోత్రమమ్‌, 

న్తువ నామ నవ్మాసేణ వురువః నతతోల్దితః 

తమేవ చార్చయన్చితృం భక్తా పురుషమవ్యయమ్‌, 

ధ్యాయన్‌ న్తువన్‌ నమన్వంశ్చు యజమాన న్తమేవ చ, 

అనాదినిధనం విష్ణుం నర్వలోక్ష మ హేళ్ళురమ్‌, 

లోకాధ్యక్షం న్తువన్హిత్యం నర్తదుఃఖాతిగో భవేత్‌. 

ఈ మూదు శ్లోకాల్లో సహస్రనామాలను సేవించే విధానం చక్కగా 


జి 


వివరించబడింది. “ప్రపంచానికి ప్రభువు, దేవతలకు పరదేవత అయిన పురు 


అవతారిక ri 


షోత్తముని అనంత దివ్యవిభూతిని ప్రతి పురుషుడు, ప్రతిజీవి మెలకువతో 
స్తుతించాలి అని మొదటి శ్లోకం చెపుతుంది. రెండవశ్డోకంలో అర్చన, 
ధ్యానం, స్తుతి, నమస్కతి, యజ్ఞం -- అనే ఐదు విధానాలు చెప్పబడ్డాయి. 
ఎవరికి ఏ విధానం కుదిరితే వారు అలా సేవించవచ్చు. స్తోత్ర పాఠం 
న. స్తుతి అవుతుంది. మౌనంగా చదువుకుని విశ్వరూపాన్ని ధ్యానిస్తే అది 
ధ్యానయోగం అవుతుంది. ఒక్‌ కొక్క నామాన్ని వేరువేరుగా ఓంకారంతో 
ఆరంభించి 'నమః అని ముగిస్తూ పూలతోనో, అక్షతలతోనో అర్పిస్తే అది 
'అర్భన అవుతుంది. పదిమంది కలిసి సహస్రనామ హోమం చేస్తే అది 
యజ్ఞ మవుతుంది. ఎలా చేసినా గమ్యం, ఆరాధ్యం ఒక టే. ఆద్యంతములు 
లేని సర్వేశ్వరుడు అన్ని లోకాలకు అధ్యక్షుడు. అన్ని శోకాలకు అంతకుదు. 
అతన్ని ఆరాధించేందుకు అందరూ అర్హులే. కాని మెలకువ, నిలకడ- 
రెండు లక్షణాలు అవసరం. “సతతోత్రితణ అన్న మాటలో ఈ మెలకువ 
ఏ క్షణమో కాకుండా, నిరంతరం ఉండాలనే భావం సూచింపబడుతున్నది. 
మేల్కొన్న సమయంలోనేకాక, నిద్రపోయేటప్పుడు కూడా ఆ ప్రభువును 
గురించే కలలు కనాలి. నిద్రపోయేది శరీరం. లోపలి తైజసాకారం సర్వకాల 
సర్వావస్థలలో మెలకువగానే ఉంటుంది. సహాస్రనామం చదివే సమయంలో 
ఈ మెలకువ ప్రత్యేకంగా అవసరమవుతుంది. లేకుంటే భూతాత్మ 
పూతాత్మ కావచ్చు. మహాపాణం లఅల్పపాణం కావచ్చు. సంయుక్తం 
వియుక్తమై, (పొంశువు పొంసువు కావచ్చు. (పమాదంవల్ల అప్యయుడు 
అవ్యయుదు కావచ్చు. అవ్మగహం అనుగహించకపోతే అమరప్రభువు 
మరప్రభువు కావచ్చు. సహస్రనామాల్లో చాలవరకు అందరికీ చిరపరిచిత- 
ములైన నామాలే ఉన్నాయి. కొని న్వాస్థ్యః, స్వాంగః, శి పివిష్టః, బుద్ధః, 
మహార్దిః, అక్షోభ్యః, సర్వవాగీశ్వ రేశ్వరః -= లాంటి విశిష్తనామాలు కూడా 
ఉన్నాయి. ఇలాంటిచోట చాలా మెలకువగా ప్రవర్తించాలి. అర్థం తెలిసి 
చదివితే ఏ పొరపాటూ రాదు. కాని అర్థం తెలియకపోయినా స్పష్టంగా 
ఉచ్చరించగలిగితే సాధించవల సినది సాధించిన స్టే. ఈ మెలకువకు ఆధారం 
నిలకడ. దీన్నే రెండవ కోకంలో 'బకాళో అన్న పదం వివరిసుంది. బకి 


8 విషు సహస్రనామం 


ఉంకే ఉచ్చారణశక్తి అదే లభిస్తుంది. [ప్రారంభంలో అందరికీ లన్ని 
నామాలు సులభంగా పలకకపోవచ్చు. కాని తెలిసిన వాళ్ళ సాంగత్యంతో 
నిలకడగా సాధిస్తే ఈ మెలకువ అవలీలగా సిద్దిస్తుంది. అదే గురు కటాక్షం. 
ఉపదేశ పరమావధి. అందరికీ గురువు జగద్గురువు వాసుదేవుడే. అతని 
అను[గహంవల్ల అన్నింటినీ సాధించవచ్చు. 


సకలధర్మ సర్వస్తమై సకల లోకాలను పాలించే పవత 
సహ్మసనామంలోని ఆరాధ్య దైవం. 

(బహ్మూ ణ్యం నర్చధర్శ జ్ఞం లోకొనాం కీర్తి వర్ధనమ్‌, 
లోకనాథం మహద్‌ భూతం నర్శభూత భవోద్భవమ్‌. 


“ఎవ్వనిచే జనించు జగ మెవ్వనిలోపల నుండు -- అని భాగవతోత్త 
ముడు భావించిన పరతత్త్వమే సహస్రనామం. అందులోనే బ్రహ్మ తత్త్వ 
ముంది. అదే సకల ధర్మసారం. లోకాలకు, లో కేశులకు, సకలలోక నివాసులకు 
ఆ లోకాన్ని ప్రసాదించే లోకోత్తర లావణ్యం అందులో ఇమిడి ఉంది. కనుకనే 
అది లన్ని ధర్మములకు మిన్న అని భీష్ముడు ఘంటాపథంగా చెబుతాడు. 

sro నర్వధర్శా ణాం ధర్మో 2_ధికత మో మతః, 

యట్‌ భక్త్యా వుండరికొక్షం స్తవ రర్చేన్సురః నదా 


భక్తితో స్తుతించటం, భక్తితో అర్పించటం ప్రధానం. ఏ స్టీతిలో ఉన్నా 
పుండరీకాక్ష ల్లో స్మరిస్తే బాహ్యాభ్యంతరాలు పవిత్రం అవుతాయని స్మృతులు 
చెపుతాయి. అలా భక్తితో భగవన్నామాన్ని స్మరిస్తే అలౌకికమైన దివ్యతేజస్సు, 
అసాధారణమైన తపశ్శక్తి లభిస్తుంది. ఈ సహస్రనామాల్లో ప్రతిపాద్యమైన 
పరతత్త్యమే పరబహ్మతత్త్యం. దానిని మించిన తత్త్వం మరొకటిలేదు. 

సరమం యో మహాత్రేజః వరమం యో మనాత్తవు, 

పరమం యో మహద్‌ (బహ్మ వరమం యః పరాయణమ్‌. 


పవిత్రతకు (ప్రమాణం, మాంగళ్యానికి నిదర్శనం, దేవతలకు జీవనం, 
కోట్రికి (పాణం -- అయిన పరమాత్మ యీ సహస్రనామాలలో 
షదగకగన్నా 


అవతారిక 9 


పవితాణాం పవిత్రం యో మంగళానాం చ మంగళమ్‌, 
దైవతం దేవతానాం చ భూతానాం యో౭వ్యయః పీతా, 


సకల జీవకోటి నశించినా జీవనదాతయైన జగత్సిత అక్షయ రూపుడై 
ఉంటాడు. సృష్ట్యాదిని సచరాచర జగత్తు అతనినుండే ఉదయిస్తుంది. 
ప్రళయకాలంలో (ప్రపంచమంతా అతనితోనే లయిస్తుంది. 


యతః నర్యాణీ భూతాని భవం త్యాదియుగాగమే, 
యన్మం శ్ర ప్రళయం యాంతి పునరేవ యుగక్షయే. 


అలాంటి లోకనాథుని నామాలు పాపాలను పారదోలి, భయాన్ని 
పోగొదుతాయి. ఈ వెయ్యి నామాలు మహావిష్ణువు గుణగణాలను వేనోళ్ళ 
కొనియాడే విఖ్యాత పదాలు. మహర్షులు కీర్తించిన మహిత మంత్రాలు. 
ఈ నామాలను మానవమాత్రుల మంచికోసం భీష్ముడు ఒక వరుసలో 
పూసగుచ్చినట్లు వివరిస్తాడు. ఇవి (కొత్తవి కావట. పరమ బుషులు 
పరి పది విధాల భావించి పాడుకొన్నవట. అంట ఈ సహస్రనామాలకు 
వేదప్రామాణ్యం, శ్రుతిగౌరవం ఉన్నదని సూచ్యాసూచ్యంగా ధ్వన్యాత్మకంగా 
చెప్పుట మయింది. 

తన్వ లోకపపధానన్వ్య జగన్నాథన్య భూవతే! 

విష్ణో ర్నామనహన్రం మే శ్రణు పావభయావహమ్‌, 

యాని నామాని గాణాని విఖ్యాతాని మహాత్మ నః, 

బుషిభిః వరిగీతాని తాని వక్ష్యామి భూతయే. 


ఇందులో 'భూతయే అనే పదం గీతలోని విభూతికి అనుభూతిని 
సమకూర్చుతుంది. భగవత్తత్త సం ఎక్క డక్కడ ఏ రూపంలో ఉంటుందో 
వివరించిన విభూతియోగానికి, సహస్రనామంలోని ప్రతినామం అనుబంధం 
సాధిస్తుంది. ప్రతినామంలో భగవదంశ ఏదో ఒకరూపంలో డింది. భక్తితో, 
నిష్టతో, నిలకడతో, మెలకువతో ఈ నామసంకీర్తనం చేస్తే ఈ రహస్యం 


బీ నవ య AA 


10 ఎమ సహస్రనామం 


పంచమ వేదమని ప్రసిద్ధిచెందిన భారత సంహితలో లక్షశ్లో కాలు 
ఉన్నాయి. అందుకనే దానికి శతసహస సంహిత అని పేరు. ఇంత 
పెద్ద (గంథం చదివేందుకు తీరిక లేనివాళ్ళకు సూక్ష్మంలో మోక్షంగా 
సులభ సూత్రంగా భారతసావిత్రిసారాన్ని అందజేస్తుంది -- సహస్రనామం. 
ఇందులోని ప్రతినామం నూరు శ్లోకాలకు సారం. లక్ష శ్లోకాల సారం చెయ్యి 
నామాల్లో ఇమిడ్చి పొడి పొడి మాటల్లో వివరించాడు భూరిదక్తిణుడైన 
భీష్ముడు. ఇందులో కథలు లేవు. కల్పనలులేవు. సంభాషణలు లేవు. 
సన్నివేశాలు లేవు. తర్కాలు లేవు. తార్కాణాలు లేవు. కాని చూచాయగా 
భారత సర్వస్వమంతా ఈ దివ్యనామ సహసంలో ప్రతిబింబించి ఉంది. 
ఈ విషయం జాగ్రత్తగా పరిశీలిస్తేనేగాని పూర్తిగా బోధపడదు. నిజానికి 
సహస్రనామాల్లోని ఏ నామానికి కూడా మామూలుగా నిఘంటువులు చెప్పే 
అర్ధం వర్తించదు. బుషులు కీర్తించిన నామాలు కాబట్ట, వాటిలోని 
ప్రతిలక్షరం సార్థకమయి ఉంటుంది. మనం పదాలకు అర్థం చెప్పుకోగలమే 
కాని, అక్షరాలకు సార్ధక్యం సమకూర్చగల సామర్థ్యం మనకు లేదు కదా! 
అయినా సర్వవాగీశ్వ రేశ్వరుని అనుగ్రహబలంతో ఆలోచించి, తరిచి తరిచి 
సాధిస్తే, నిగూఢమైన పరమార్థం బోధపడకపోదు. ధాతు, ప్రసాదం దీనికి 
అక్షరాలా అవసరం, ప్రతి పదార్థానికి ధాతువు మూలం. ఆ ధాతువును 
లోతుగా పరిశీలించి చూస్తే (ప్రతి నామంలోని రహస్యం బోధపడుతుంది. 
అప్పుడుగాని ఇది భారత సారమే కాక భారతీసారమనే విషయం తెలియదు. 
నిజానికి సహస్రనామం సకలాగమసారం. వేదసారం ఉపనిషత్తులద్యారా, 
గీతద్వారా సహ్మసనామంలో చక్కగా చోటు చేసుకుంది. 


భారతయుద్ధంలో భీష్ము డెంత ప్రధానుడో, భారత సంహితలో సహస్ర 
నామం అంత (పధానమయింది. భీష్మపర్వంతోనే యుద్దం ఆరంభ 
మవుతుంది. ఇరువైపుల సేనలు గుమికూడిన సమయంలో దుర్యోధనుడు 
ద్రోణాచార్యుని సమీపించి, తన బలగాన్నంతా ఒక్కనారి స్మరించి, అందరూ 
కలిసి భీష్మా చార్యులను రక్షించాలి -- అని నారగర్భితంగా అంటాడు. 
భీష్ముడు మృత్యుంజయుడు. కాలాన్ని జయించిన కాలజ్ఞదు. తన కోరిక 
మీదనే మరణించే వరం పొందిన మహామనస్వి. అతడు బ్రతికితే చాలు, 


అవతారిక 11 


కౌరవులు జయించినట్లే -- అని దుర్యోధనుని దురాశ, కౌరవులపక్షం 
చేరి పోరాడిన ఆచార్యుడు, చివరి క్షణాల్లో పాండవులలో పెద్ద అయిన 
ధర్మరాజుకు ధర్మం బోధిస్తాడు. కౌరవులకు శరీరం, పాండవులకు ఆత్మ 
అంకితంచేసి, ప్రపంచానికీ దివ్యనామ సహసం అందించిన అమరజీవి 
భీష్ముడు. మొత్తం _ కౌరవసేనలో భీష్ముడొక్కడు దక్కితే చాలునని 
దుర్యోధనుడు భావించినట్టు, సమస్త భారత సంహితలో సహస్రనామం 
మిగిలితే చాలునని భావించే భావుకు లనేకులున్నారు. వ్యాసమహర్షి రచించిన 
మహాభారతం సుదీర్షవృత్తాంతాలతో కూడిన ఒక దీర వృత్తం (ఎలిప్స్‌. 
దానికి రెండు బృహత్‌ కేందాలు -- భగవద్గీత, సహస్రనామం. వీటిలో 
వేటికవే భారతసారాన్ని అందిస్తాయి. ఆ రెంటిలోకూడా ఒకదాని కింకొక 
అనుబంధం, అణుభాష్యం, అనువృత్తం. “భారతంలో రేనిది భారతదేశంలోనే 
లేదు -- (యన్న భారతే, తన్న భారతే) అన్న నానుడి గీతకు, 
సహ్మసనామాలకు పూర్తిగా వర్తిస్తుంది. ఒకటి గీతామృతం, మరొకటి 
నామామృతం, 


స్థూలంగా చూస్తే సహస్రనామాలలో ఒక వరుస, క్రమం, పూర్వ్యా- 
పరసంబంధం, అన్వయం ఉన్నట్టు కనిపించదు. గీతలో 18 అధ్యాయాలు 
ఉన్నాయి. ఒక్‌ కాక్క అధ్యాయానికి ఒక్కొక్క "పేరుకూడా ఉంది. ఒకచోట 
సాంఖ్యం, మరోచోట జ్ఞానం, వేరేచోట భక్తి -- ఇలా విషయ ప్రాధాన్యం 
సులువుగా తెలిసిపోతుంది. కాని సహస్రనామాల్లో అలాంటి అనుక్రమణిక 
లేనట్టు తోస్తుంది. కాని సూక్ష్మంగా పరిశీలిస్తే వేరు చేరు నామాలకు మధ్య, 
ఏదో వివేకసూత్రం ఒకటి ఉన్నట్టు తెలుస్తుంది. ప్రణవంతో (ప్రారంభించిన 
సహస్రనామంలో ప్రప్రథమంగా 'విశ్వమ్‌' అన్న దివ్యనామం వినిపిస్తుంది. 
పేరు కిది విష్ణసహస్రనామమే అయినా, ముందు విశ్వ నామ సంస్మరణ 
జరుగుతుంది. ఆ తర్వాతనే విష్ణువు ప్రసక్తి వస్తుంది. విష్ణువుకంకు 
విశ్వమే ప్రధానం. ఎందుకంటే విశ్వం విష్ణువు సృష్టంచింది. సృృష్టకర్తకు 
తనస్ఫష్టిమీద, సంతతిమీద, సంస్పతిమీద ఉన్నంత మమకారం తనమీద 
ఉండదు. విశ్వమం'టే 'ప్రపంచమనే అర్హమేకాక, సర్వస్వం అనే సర్వనామార్హం 
కూడా ఉంది. విశ్వం -- అంటే ఈ సర్వస్వం సర్వేశ్వరుని సంపద. 


12 ఎష్టు సహ(సనామం 


దీనికే విష్ణువని "పేరు. ఇదంతా ప్రణవం నుంచి ప్రభవించి, ప్రణవంలో 
లయించిపోతుందని సూచించేందుకు సహస్రనామంలో ఆద్యంతాలు (ప్రణవ 
సమ్మితంగా ఉన్నాయి. చివరి నామం -- సర్వప్రహరణాయుధః = 
ప్రణవంనుంచి ప్రభవించి, విశ్వరూపంలో వెలసిన విష్ణుతత్త ౦ అన్నింటికి 
శ్రీరామ రక్షగా అందరికీ తోడ్పడుతుందని అఖీల జగత్తుకు అభయం 
ఇస్తుంది. ప్రహరణ శబ్దంలో శిక్రించటం, రక్తించటం -- రెండూ ఉన్నాయి. 
అలాగే మొదటినాముం - విశ్వంలో సృష్టి సతి లయాలు మూడూ 
ధ్వనిస్తాయి. ఇవన్నీ ఓంకారం నుంచి ఉదయించినవే. ఈ నామాలన్నీ 
ఓంకారానికి మారు పేర్లు; వేరు వేరు రూపాలు. ఏ రూపంలో భావించినా, 
ఏ నామంతో స్మరించినా ఒకేతత్త పం విశ్వతత్త వం - (పణవ సంపుటిలో 
ప్రత్యక్ష మవుతుంది. ఈ విశ్వజనీనమైన విశాలదృక్సృథం సహస్రనామాల 
ఆద్యంతాలలో చక్కగా గోచరిస్తుంది. ఈ నామసహస్రం ఒక్క విష్ణువుకు 
సంబంధించిందే కాదు, ఏ రూపంలో మనం పరమాత్మను ధ్యానించ తలచితే 
ఆ రూపమే యీ నామాల్లో కనిపిస్తుంది. అది విశ్వ నామ సహస్రం. 
అందులో ఈశ్వరుడు, ఈశానుడు, నరసింహుడు, వామనుదు, శివుదు, 
శంభువు, కృష్ణుడు, రాముడు, హిరణ్యగర్భుడు, పద్మగర్భుదు, శ్రీగర్భుడు, 
నరుడు, నారాయణుడు, ఇంద్రుడు, ఉ పేంద్రుడు, మహేంద్రుడు, నీ మం- 
తుడు, శ్రీనివాసుడు, శ్రీకరుడు, శ్రీధరుడు, ధీరుదు, వీరుడు, శూరుడు, 
శౌరి, ఆదిదేవుడు, మహాదేవుడు, దేవేశుడు, విశ్య్వమూర్తి, మహామూర్తి, 
దీప్తమూర్తి, అమూర్తి, యముడు, నియముడు, అనియముడు, నియంత, 
ధాత, విధాత, సంధాత -- అందరూ అక్కడక్కడ ప్రత్యక్ష మవు 
తారు. పరమాత్మ యిందులో పూతాత్మగా, భూతాత్మగా, అమేయాత్మగా, 
నివృత్తాత్మగా, విజితాత్మగా, విధేయాత్మగా, ఏకాత్మగా, అనేకాత్మగా, అనం 
తాత్మగా, సర్వాత్మగా దర్శనమిస్తాడు. పురుషోత్తముని అవతారాలే కాక, 
మహా పురుషుల పేరుకూడా ఇందులో వినిపిస్తాయి. వర్హమానః, మహావీరః, 
సిద్దార్థ! అశోకః, గురుః, గురుతమః, ఈశః -- ఇలాంటి నామాలు వచ్చి- 
నప్పుడు ప్రస్తుతం ప్రపంచంలోవున్న వివిధమతాలను ఆనాడే ఆర్షదృష్టితో 
ఆచార్యులవారు భావించి పలికారేమోనని తోస్తుంది. ' సిద్దార్హః, సిద్ధ సంకల్పః, 


అవతారిక 13 


సిద్ధ్దిదః, సిద్ధిసాధనఃి -- అని మాటి మాటికి సిద్ధశబ్దాన్ని నొక్కిచెప్తూ 
ఉంటే, శుద్ధ బుద్ద స్వరూపం కళ్ళకు. కట్టినట్టు కని పిస్తుంది. అలాగే 
మహావీర నామంలో జైనమతం, గురువాచకమైన నామాల్లో సిక్కుమతస్టుల 
గురుభావం కుదురుతుంది. ఈ దృష్టితో చో, సహ్మస్రనామంలో సర్వ 
మత సమన్వయంకూడా గోచరిస్తుంది. అది నవీన భావన కొవచ్చు. కాని, 
సనాతన మనేది ఎంత (ప్రాచీనమో అంత నవీనం. (ప్రణవశబ్దానికికూడా 
(పొచీనమని, నవీనమని రెండువిధాలా అర్థం చెప్పుకోవచ్చు. ప్రణ, వం -- 
అంటే ప్రాచీనమవుతుంది. ప్ర, నవం -- అంతే నవీన మవుతుంది. 
ప్రాచీన తమమయి కూడా చిర నవీనమయిన ప్రణవంతో ప్రారంభించి, 
ప్రణవంతో ముగిసిన యీ సహస్రనామస్తోత్రంకూడా అలాంటిదే. 


ఆద్యంతాలలో ఇంత అద్భుతమైన సమన్వయం సమకూర్చుకున్న ఈ 
స్తోత్రరాజంలో వేరు వేరు నామాలకు మాత్రం అన్వయం ఎందుకుండదు? 
ఆలోచించి అవగాహన చేసుకోవాలి. ఉదాహరణకు మొదటి శ్లోకంలోని 
మొదటి చరణంలో, మాండూక్యోపనిషత్తు ముక్తసరిగా ఇమిడి పోయింది. 
విశ్వం, విష్ణు; వషట్కారః -- అనే మూడునామాల్లో సృ ప్రి స్థితి లయాలు, 
బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు, భూత, వర్తమాన, భవిష్యత్కాలాలు, జాగ్రత్‌ ; 
స్వప్న, సుషుష్యవస్థలు, అకార - ఉకార - మమకారాలు -- ఇలా ఎన్నో 
(తిజటలు జడవి ప్పేకొద్దీ 'బయటపడుతాయి. వీటి కన్నిటికీ అతీతమయిన 
తురీయదశను సూచిస్తుంది -- ఈ చరణంలోని చివరి నామం - భూత 
భవ్యభవత్స్రభుః. ఇలా (పత్యేక చరణాన్ని చర్వణ చేసుకుంటూపోతే విశ్వ 
రహస్యాలను వివరించే విపులగాథలు వినిపిస్తాయి, 


మచ్చుకు మరో ఉదాహరణ. స్కందః, స్కందధరో, ధుర్యో = 
అని ఒకచోట మూడునామాలు వినిపిస్తాయి. స్టూలదృష్టికీ స్కందనామం 
కుమారస్వామికి సంబంధించింది. ఆదిత్యహృదయంలో కూడా స్కందనామం 
సూర్యపరంగా వాడటం జరిగింది. ఇక్కడ విష్ణుపరం గా వచ్చింది. అసలు 
స్కందశబ్దానికి "కిందికీ జూరటరి అని అర్థం. ఎక్కడనో చిక్కని చోట చక్కగా 
కాలక్షేపం చేస్తున్న 'రమావినోది ఎందుకో (క్రిందికి దిగివస్తాడు. అలా దిగివచ్చి 


2 


14 వష్టు సహస్రనామం 


ప్రాణికోటికి చేయూత యిస్తాడు. పట్టుతెలిసినవాదు కాబట్టి, జారిన జీవులు 
దిగజారిపోకుండా పట్టుకుంటాడు. పడిపోతామని భయపడే పసిపిల్లలను 
_జారుడుబండమీద పెద్దవాళ్లు చేయిపట్టుకొని ఆడించినట్లుగా, భగవంతుడు 
భక్తులకు చేయూత యిచ్చేందుకు, స్కందుడవుతాడు, స్కందధరుదుకూడా 
అవుతాడు. అస లతడు ధుర్యుడు. కీలకం తనచేతిలో పెట్టుకున్న దిట్ట. 
ఇలా ఒక చక్కని భావం ఈ మూదునామాల్లో ఒదిగిడంది. ఓర్సుతో, 
నేర్పుతో ఆలోచిస్తే ఇలాంటి భావాలు సహస్రనామంలోని ప్రతిశ్లోకంలో, 
ప్రతి చరణంలో స్ఫురిస్తాయి. 


ఇలాగే 'అమానీ, మానదో, మాన్యఃి అని మూదునామాలు వరుసగా 
వినిపిస్తాయి. అతనికి అభిమానం లేదట. కాని ఇతరులకు ఇయ్యవల సిన 
గౌరవం, ' చూపవలసిన ఆదరం ఏమాత్రం లోటులేకుండా చూపుతాడట. 
అందువల్లనే ప్రపంచం అతన్ని గౌరవిస్తుందట. కీర్తికందూతితో బాధపడే 
పండితులకు, పామరులకు ఈ మూడు నామాలు ఎంత అమోఘమైన 
సందేశాన్ని అందిస్తాయో ఊహించవచ్చు. 


ఒకచోట 'సువతః, సుముఖః, సూక్ష్మః, సుఘోషః, సుఖదః, సుహృత్‌! 
-- అని ఒక్క గుక్కలో ఆరు సూక్తులు వస్తాయి. ఇవన్ని యెందుకు 
చెప్పినట్లు? అర్థం తెలియకుండా ఊరక చదువుకున్నా యీ ఆరు 
నామాలు నోటపలికేసరికి, లోపలి దుర్గంధం పోయి సాధకులకు వావవి 
అంట ఏమిటో బోధపడుతుంది. అర్ధం తెలుసుకునేందుకు ప్రయ- 
త్నిస్తి ఇందులో లోక పాలకులకు, ప్రజా పరిపాలకులకు కావలసిన లక్ష 
ణాలు సూత్రప్రాయంగా కనిపిస్తాయి. ముందు మన సంకల్పం మంచిదై 
ఉండాలి, గట్టిగాకూడా ఉండాలి. అదే దృఢవతునిలోని సువ్రతత్వం. అంత 
టితో చాలదు. మనస్సులోని సంకల్పానికి ఇతరుల ఆమోదం, అనుకూలత 
అవసరం. అందరినీ 'సుముఖంి చేసుకోవాలి. ఆ తర్వాత ఆ సంకల్పంలోని 
సాధక బాధకాలను 'సూక్ష్మరిగా పరిశీలించి పరామర్శించుకోవాలి. అప్పుడు 
తన సిద్దాంతాన్ని తగినమాటల్లో అందరికీ నచ్చే విధంగా చెప్పాలి. అదే 
సుఘోషత్వం, అలా మనస్సులోని సంకల్పం జనా మోదాన్ని పొంది ప్రజలలో 


తొారిక 15 


సకుబడికి వే అందరికీ 'సుఖప్రది మవుతుంది. అందరూ సౌహారంతో 

య 
న్ని అంగీకరిస్తారు. i సంకల్ఫానికైనా చరమలక్ష ్యం సుహృత్‌ ప్రాప్తి. 
ంచి హృదయం మంచి పనిని సాధించగలుగుతుంది. నిత్యజీవితంలో 
నుక్షణం స్మరించవల సిన సందేశం ఈ ఆరు నామాల్లో ఆచార్యులు మన 
దించారు. 


ఇలాంటి పూర్వాపర సంబంధమే కాక, కొన్ని నామాలు అక్షర కుసు- 

లతో మాలలు (గుచ్చినట్లు వినేందుకు వీనుల విందుగా ఉంటాయి. వేదో 
దవిదవ్యంగో వేదాంగో వేదవిత్‌ కవిః, కరణం కారణం కర్తా వికర్ణా గహనో 
హూ, (బహ్మణ్యో బ్రహ్మకృద్‌ (బ్రహ్మా బ్రహ్మ బ్రహ్మ వివర్దనః, మహాక్రమో 
ఎహాకర్మా మహాతేజా మహోరగః, దుర్లభో దుర్గమో దురో దురావాసో 
ఎరారిహా -- ఇలాంటివి నామ కుసుమహారాలకు మచ్చుతునకలు. అర్ధం 
లియకపోయినా అనిర్వచనీయమైన ఆనందాన్ని అందించే అక్షర సంపద 
టిలో ఉంది. ఇలాంటి నామ సముచ్చయంలోనే ఒక చోట శ్రీసూక్తం 
ననిపిస్తుంది. 

శ్రువత్సవక్షాః శ్రీవానః శ్రీపతిః శ్రీమతాం వర, 

(శ్రీదః శ్రీశ శ్రీనివానః శ్రీనిధిః శ్రీ విభావనః. 

శ్రీధరః (శ్రీకరః (శేయః శ్రీమాన్‌ లోక్ష[తయా(శయః, 


ఈ చతుర్తశ (14) నామాలను ఉచ్చరించే సమయంలో మన 
ఏనస్సు చతుర్తశభువనాల్లో సంచరిస్తు న్నట్లు తోస్తుంది. మూడు లోకాలకు 
ఇశ్రయం ఇచ్చే శ్రీతత్త్వం ప్రణవహాసంలో మిళితమై లోకోత్తర లావణ్యం 
వంచి పెట్టుతున్నట్టు భాసిస్తుంది. ఆశ్రయవాచకమైన శ్ర నీ Uo 
వర్వణ చేయగా వచ్చిన నామ రసాయనం ఇది. ఈ మూడు చరణాల్లో 
మూడు లోకాలు సంచరిస్తుంటాయి. 


సహస్రనామంలోని కొన్ని నామాలు కొంచెం విచితంగాకూడా 
ఉంటాయి. మామూలుగా మనం విని వినిపించే మాటలకు అవి 
కొంచెం దూరంగా ఉంటాయి. ఉదాహరణకు శి పివిష్ట నామం ఉంది. 





16 విష్ణు సహస్రనామ 


భగవంతుడు శిపివిష్ణుడట. అంటే మామూలుభాషలో ఏమీ బోధపడద 
గి అంటే నీరు. నీటిని త్రాగేవి 'శిపులు. వాటిలో ప్రవేశించినవాది 
సి పివిష్టుడు. అంటే - నీటిని త్రాగే జీవరాగిలో నివసించే సర్వ్యాంతర్యావి 
అన్నమాట. కాని దీనికి శి పివిష్ట నామం వొడి అల్పజ్ఞులను కష్ట పెట్టవలసి 
అవసరం ఏమిటి? దానికి విశిష్టమైన ప్రయోజనం ఉండితీరాలి.8 పి! శబ్ద 
నీరు త్రాగే జీవరాణికే కాక, ఆ పనిచేసే మరే పదార్థాని కయిన 
వర్తిస్తుంది. సూక్ష్మంగా పరిశీలించి చూస్తే ిపివిష్ట నామం తర్వా 
“ప్రకాశనః' అనే నామం ఉంది. దానికి దీనికి ఏదో అనుబంధం ఉం! 
నీటిని ప్రాణికోటి ఎప్పుడోకాని త్రాగదు. కాని, సర్వకాల సర్వావస్టలయం:! 
నీటిని సేవించేవి కాంతికిరణాలు. సూర్యుడు తన కిరణాలతో నిరంతర 
నీటిని పీల్చుకొని, ఆ కిరణాలద్యారానే నిటేని కురిపిస్తాడు. కాబట్ట tt 
శబ్దానికి ఇక్కడ కిరణ జాలమనేది ప్రధానమైన అర్థం. ఆనుషంగికం। 
అనేకములయిన అర్థాలు చెప్పుకోవచ్చు. అర్థం చేసుకునే వారి సామ్య 
సంస్కారాలను బట్ట పలు భావాలను వెలయించే 'నానా రుఏరార్హ సూ 
నిధులు" ఇలాంటి విశిష్ట నామాలు. ఇలాంటివి సహస్రనామాల్లో క్‌ "లలు! 
ఉన్నాయి. వీటిని భక్తీ భావంతో ఎవరైనా సంస్కారులు పరిశీలించి బకరా 
అది వాక్సపంచానికి మహోపకార మవుతుంది. 


కొన్ని నామాలు మాటిమాటికి వన్తాయి. అది పునరుక్తిగా భావిం 
రాదు. ఒకేనామం సందర్భాన్ని అనుసరించి వేరువేరు అర్జాలను స్సురిం 
జేస్తుంది. “శ్రీమాన్‌' అనే నామం నాలుగు సార్లు వస్తుంది. కేశవనాము. 
విష్ణునామం, ఆదిత్యనామం -- రెండు మూడు పర్యాయాలు వనాలు 
వాటికి ఆ యా సందర్భాలనుబట్ట వేరు వేరు అర్జాలు చెప్పుకోవా! 
'వసుప్రదః అనే నామం ఒకే శ్లోకంలో మొదటి చరణం చివర, రెండ 
చరణం మొదట ప్రక్క ప్రక్కనే వస్తాయి. ఇది పునరుక్తి కాదని యి. 
సందర్భంలో సృష్టంగా తెలుస్తుంది. ఈ శోకం మనోజవంతో మొదలరు 
హనిస్సుతో ఆగి పోతుంది. ఈ రెండింటికి మధ్య వసుప్రదుదు రెందుసా౭ 
(ప్రత్యక్షమవుతాడు. ఈ వసుప్రదుడిచ్చే వసువులుకూడా రెందు రకాలు? 
ఉంటాయి. ఒకటి మనోజవానికి సంబంధించినది. రెండవది హవిస్త్సుక 


వతారిక ' 17 


ంబంధించినది. ఒకటి ఐహికం; రెండవది ఆము ష్మి కం. ఒకటి చలం; 
ండవది అచలం. ఇలాగే చర్విత చర్వణంగా గోచరించే నామాలను 
శో ధపరచుకోవాలి. 


కొన్ని నామాలు వ్యతిరేకార్థాలను స్ఫురింపజే సేవిగా కూడా ఉన్నాయి. 
౨సలు భగవత్తత్త (మే పరస్పర విరోధకమైన పదార్థాల సమ్మేళనం. 
కాబట్టి, ఈ నామాల కన్నిటికీ అన్వయం కుదురుతుంది. పరమేశ్వ- 
వుడు ఈశుడు-లనీశుడు, అశోకుడు-విశోకుడు, అక్షరుడు-విక్షరుడు, కర్త- 
వికర్త, అణువు-బృ్బవాత్తు i కృశుడు-స్టూలుడు, వ్యక్తుడు-లఅవ్యక్తుడు, క్షరుడు- 
అక్షరుడు, అర్భుడు-అనర్జుడు, నిమిషుడు-అనిమిషుడు. దేహబుద్దితో చూచిన 
ప్పుడు సత్తుగా గోచరించినది, ఆత్మబుద్ధికి అసత్తుగా మారవచ్చు. పరమాత్మ 
సర్వసముడు, సమయజ్ఞుడు. 


సహస్ర నామాంకితుడైన సర్వేశ్వరునికి దేవతల సేర్లు, మనుష్యుల 
పేరు, గుణగణాల పేర్లు, చెట్ల పేర్లు, గుట్టల పేర్లు, జంతువుల పేర్పు, పంచ 
భూతాల పేర్లు ఆజా అన్నీ వర్తిస్తాయి. స సర్వనామా, స హో విశ్వ 
రూపి, అన్నట్టు అన్ని రూపాలు ఆయనవే. అన్నినామాలు ఆయనవే. 
ప్రాణంలో, ప్రణవంలో, అనలంలో, అనిలంలో, నిమిషంలో, అహస్సులో, 
వత్సరంలో, సంవత్సరంలో, బుతువులో, క్రతువులో, వసువులో, వాయు 
వులో, అన్నంలో, అన్నాదునిలో, వేదంలో, వేదాంగంలో, వేదవిదునిలో, 
వేదవేద్యునిలో, స్వంగంలో, స్వాంగంలో, రవిలో, కవిలో, హవిలో, ఓజ 
స్సులో, తేజస్సులో, ద్యుతిలో, శ్రుతిలో -- అంతటా తన అనంత విభూతిని 
వెదజల్లుతూ ఉండే సహస్రనేత్రుడు సహస్రనామాల్లో సహస్రధా సహస్ర 
ధారగా సాక్షాత్కరిన్హాడు. కాని దివ్యనామసహ(స్రంలో ఈ దివ్య తేజస్సును 
చూచేందుకు చర్మచక్టువులు చాలవు. దివ్యదృష్టి కావాలి. 


ఈ దివ్యదృష్టితో చూస్తే, ప్రపంచమంతా, పరమాత్మస్వరూపంగా 
కనిపిస్తుంది. జడ చేతన భేదం నశిస్తుంది. మజ్జీ చెట్టులో మహేశ్వరుడు, 
అత్తి చెట్టులో ఆదిదేవుడు, రావిచెట్టులో రామవంద్రుడు కనిపిస్తారు. ఈ + 


జానీ 


దృష్టి మనకు లభించేందుకే న్యగోధం (మట్టీ), ఉదుంబరం (అత్తి), అశ్వత్ధం 


18 ఎమ్మ సహస్రనామ 


(రావి) -- అనే మాటలు మన నోట పలకాలి. గుబురు గుబురుగా పెరిగి 
మట్టి చెట్టు తన ఊడలతో తిరిగి భూగర్భాన్ని పరిశోధిస్తుంది. అందువ 
అది న్యగోధ మయింది. పైకి పెరిగి (క్రిందికి జారటం మళ్లీ |క్రిందినుం, 
పెకి "పెరగటం దీనిలోని విశేషం. అలాగే ఉదుంబరం, అశ్వళ్రంకూడా ( 
చెట్లలోని రహస్యాలను వివరించే విశిష్టనామాలు. ఆకాశంలోని ఆలోకాని 
అవలోకించి పులకరించే అత్తి చెట్టు, ఆకుల గలగలలలో కమ్మని కలలు కః 
రావిచెట్టు భావించగల ప్రతిప్రాణికి పరిపరిభావాలను స్ఫురింప చేయగలవు 


సాత్తికభావంతో నిర్మలమైన మనస్సుతో శుద్దమైన వాక్కుతో 
త్రికరణ శుద్ధిగా సహస్రనామ సంస్మరణ చేస్తే (క్రమంగా ఇలాంటి దృ] 
లభిస్తుంది. సహస్రనామ సంకీర్తనం చేసిన తర్వాత భీష్ముడు ధర్మరాజుక 
ఒక ధ్యానక్లోకం చెప్తాడు. దానిలో శివ కేశవ నామరూపాలు చక్కగ 
గోచరిస్తాయి: 

నహన్రనామాయ నమ శివాయ 

నహన్రరూపాయ జనార్ధనాయ 


సవాసనామం స్తోత్రంగా స్తుతించినా, అక్షతలతో లర్చించినా, మాన 
సికంగా జపించినా, కనీసం ఇతరులు చదువుతూ ఉంటే , విన్నా ఆపాళ 
మధురంగా అలౌకికమైన ఆనందం లభిస్తుంది. వాక్సుద్ది, విత్త శుద్ధి, బాహా 
శుద్ధి సిద్ధిస్తాయి. పూర్తిస్తోతం చదివేందుకు 18 నిమిషాలు పడుతుంది 
ఆ మాత్రం సమయం సమయజ్ఞుని స్మరించేందుకు వినియోగిం వటమే, అః 
మహాయజ్ఞం. 

నమో౭స్త నంతాయ నహనమూర్తయే 

నవాన పాదాకి శిరోరు బూవావైే, 
హన్రనామే వురుషాయ శాళ్ళతే 
నహన్ర కోటీ యుగధారిణో నమః 


రం 


జ్‌ 


శాంతి శౌంతి;ః శాంతిః 


శాంతాకారం భుజగశయనం వద్మనాభం ను రేశం 

విశ్యాధారం గగననద్దశం మేఘవర్థం శుభాంగమ్‌, 

లకీ శ్రకొంతం కమలనయనం యోగిభిర్హానగమ్వుం 

ca డా 

వందే విష్ణుం భవ భయ హరం నర్వలోకైకనాథమ్‌. 





అ 
శ్రీ నిష్ట సవాస్రనామ స్తోత్రమ్‌ 
విశ్వం ' విష్ణు ర్వషట్‌ కారో భూతభవ్యభవత్‌ ప్రభుః, 


భూతకృద్‌ భూతభ్సద్‌ భావో భూతాత్మా భూతభావనః, 


పూతాత్మా నర చ ముక్తానాం సరమా గతిః, 
అవ్యయ: పురుజః సాక్షీ కేరజ్ఞోఒక్షర ఏవ చ. 


target? 


Ey 





యోగో యోగవిదాం నేతా za నపురు షేశ్వరః, 
నారసింహవపుః శ్రీమాన్‌ కేశవః పురుషోత్తమః. 

క శర్వః గివః స్టాణుర్‌ భూతాదిర్‌ నిది రవ్య్వయః, 
సంభవో భావనో భర్తా ప్రభవః ప్రభు రీశ్వరః. 
స్వయంభూ: శంభు రాదిత్య;ః పుష్కరాక్షో మహాస్వనః, 
అనాదినిధనో ధాతా విధాతా ధాతురుత్త మః. 
అప్రమేయో హృషీకేశః పద్మనాభోఒమరప్రభుః, 

న్‌ా? క్‌ ఆరా అ అ 
విశ్వకర్మా మనుస్‌ త్వష్టా స్థవిష్టః స్టవిరో (ధ్రువః. 
అగ్రాహ్యః శాశ్వతః కృష్ణో లోహితాక్షః ప్రతర్రనః; 
ప్రభూతస్‌ త్రికకుబ్‌ ధామ పవిత్రం మంగళం పరమ్‌. 
శనానః ప్రాణదః ప్రాణో జ్యేష్టః శేషః ప్రజాపతిః, 
హిరణ్యగర్భో భూగర్ళో మాధవో సహ 
ఈశ్వరో విక్రమీ ధన్నీ మేధాదీ విక్రమః క్రమః,. 
అనుత్త మో దురాధర్షః కృతజ్ఞః ప రార్మకార్స్‌ 


; 
జో 
య ఆ 
త © 


Gt 


నళ 


22 


విష్ణు సహస్రనామం 


సురేశః శరణం శర్మ విశ్వరేతాః ప్రజాభవః, 

అహః సంవత్సరో వ్యాళః ప్రత్యయః సర్వదర్శనః. 
అజః సర్వేశ్వరః సిద్దః సిద్ధిః సర్వాది రచ్యుతః, 
వృషాకపి రమేయాత్మా సర్వయోగ ' వినిస్పృత:. 

వసుర్‌ వసుమనాః సత్యః సమాత్మాఒసంమితః సమః, 
అమోఘః పుండరీకాక్షో వృషకర్మా వృషాకృతి:. 


రుద్రో బహుశిరా బభుర్‌ విశ్వయోనిః. శుచిశ్రవాః 
అమృతః శాశ్వతస్థాణుర్‌ వరారోహో. మహాతపాః. 


సర్వగః సర్వవిద్‌ భానుర్‌ విష్యక్సేనో, జనార్హనః, 
వేదో పెదవి దవ్యంగో వేదాంగో వేదవిత్‌ కవిః. 


లోకాధ్యక్షః సురాధ్యక్షో ధర్మాధ్యక్షః కృతాకృతః, 
చతురాత్మా చతుర్‌ వ్యూహ శృతుర్హంష్థ్ర, శృతుర్చుజః, 
భ్రాజిష్టుర్‌ భోజనం భోక్తా సహిష్టుర్‌ జగదాదిజః, 
అనఘో విజయో జేతా విశ్వయోనిః పునర్వసుః. 


ఉపేంద్రో వామనః ప్రాంశు రమోఘ: శుచి రూర్తితః, 


అతీందః సంగ్రహః సరో థృతాత్మా నియమో యమః. 


వేద్యో వైద్యః సదాయోగీ వీరహా మాధవో మధుః, 
అతీంద్రియో మహామాయో మహోత్సాహో మహాబలః. 
మహాబుద్ధిర్‌ మహావీర్యో మహాశక్తిర్‌ మహాద్యుతిః, 
అనిర్రేశ్వవపు: శ్రీమాన్‌ అమేయాత్మా మహాద్రిధృక్‌. 


మ హేష్వాసో మ హీభర్తా శ్రీనివాసః సతాం గతిః, 
అనిరుద్దః సురానందో గోవిందో గోవిదాం పతిః 


10 


1l 


12 


13 


14 


15 


17 


19 


20 


స్తోత్రమ్‌ 
మరీచిర్‌ దమనో హంసః సుపర్ణ భుజగోత్తమః, 
హిరణ్యనాభః సుతపాః పద్మనాభః ప్రజాపతిః, 
అమృత్యుః సర్వదృక్‌ సింహః సంధాతా సంధిమాన్‌ స్థిరః, 
అజో దుర్మరణ: శాస్తా విశుతాత్నా సురారిహా, 

౭A 

గురుర్‌ గురుతమో ధామ సత్యః సత్యపరాక్రనుః, 
నిమిషో౬నిమిషః (సగ్వీ వాచస్పతి రుదారదీః. 
అగ్రణీర్‌ గ్రామణీః శ్రీమాన్‌ న్యాయో నేతా సమారణః, 
సహ(స్రమూర్చా. విశ్వాత్మా సహస్రాక్షః సహస్రపాత్‌ | 
ఆవర్తనో నివృత్తాత్మా సంవృతః సంప్రమర్రనః, 
అహః సంవర్తకో వహ్ని రనిలో ధరణీధరః. 


ళ్‌ 


ప్రసాదః ప్రసన్నాత్మా విశ్వధృగ్‌ విశ్వభుగ్‌ విభుః, 
సత్కర్హా సత్కృతః సాధుర్‌ జహ్నర్‌ నారాయణో నరః. 
అసంభ్యేయోఒప్రమేయాత్మా విశిష్షః శిష్టకృచ్చుచిః, 
సిదారః సిద్దసంకల్సః సిదిదః సిదినాధనః. 

య యు వూ దా 
వృషాహీ వృషభో విష్ణుర్‌ వృషపర్యా వృషోదరః, 
వరన వర్రమానశ్చ వివిక్తః శ్రుతిసాగరః. 

నా ఠా అ 
సుభుజో దుర్హరో వాగ్మీ మ హెంద్రో వసుదో వసుః, 
బైకరూపో బృహద్రూపః ని పివిషః ప్రకాశనః. 


హ్‌] 
ఓజస్తిజోద్యుతిధరః ప్రకాశాత్మా ప్రతాపనః, 

అ కష EE లం త 
బుుద్దః స్పష్టాక్షరో మం|త్ర శృంద్రాంశుల భాస్కరద్యుతిః. 
అమృతాంశూద్భవో భానుః శశబిందుః సురేశ్వరః, 
బాషధం జగతః హేతుః సత్యధర్మ పరాక్రమః. 


23 


21 


22 


23 


24 


25 


26 


27 


28 


29 


30 


31 


24 


విష్ణు సహస్రనామం 


భూతభవ్యభవన్నాథః పవనః పావనో£నలః, 
కామహా కామకృత్‌ కాంతః కొవుః కామప్రదః ప్రభుః. 
యుగొదికృద్‌ యుగావర్హో వైకమాయో మహాశనః; 
అదృశ్యో వ్యక్తరూపశ్చ సహస్రజి దనంతజిత్‌. 
ఇష్టో విశిష్టః శి స్టేష్టః శిఖండీ నహుషో వృషః, 
కోధహా క్రోధకృత్‌ కర్తా విశ్వబాహుర్‌ మహీధరః.. 
అచ్యుతః ప్రథితః ప్రాణః ప్రాణదో వాసవానుజః, 
అపాంనిధి రధిష్టానం అప్రమత్తః (ప్రతి ష్టితః. 
స్కందః స్కందధరో ధుర్యో వరదో వాయువాహనః, 
వాసుదేనో బృహద్‌భాను రాదిదేవః పురందరః. 
అశోక స్తారణ స్తారః శూరః శౌరిర్‌ జనేశ్వరః, 
అనుకూలః శతావర్తః పద్మీ పద్మనిభేక్షణః. 
పద్మనాభో ఒరవిందాక్షః పద్మగర్భః శరీరభృత్‌ న 
మహర్దిర్‌ బుుద్దో వృద్దాత్మా మహాక్షో గరుడధ్వజ: 
అతులః శరభో భీమః సమయజ్ళో హవిర్‌ హరిః, 
సర్వలక్షణలక్షణ్యో లక్షీ ్యవాన్‌ సమితింజయః. 

A (PS డ్‌ 
నిక్షరో రోహితో మారో హేతుర్‌ దామోదరః సహః, 
మహీధరో మహాభాగో వేగవా నమితాశనః. 
ఉద్భవః క్షోభణో దేవః శ్ర్రీగర్భః పరమేశ్వరః, 
కరణం కారణం కర్తా వికర్తా గహనో గుహః 


వ్యవసాయో వ్యవస్థానః సంసానః సానదో (ధ్రువః, 


న న 
పరర్రిః పరమస్పష్టస్‌ తుషః పుష్షః శుభేక్షణః. 


టు 


శ 
94 
గ్‌ 


£ 


32 


33 


34 


35 


36 


37 


38 


39 


40 


41 


42 


స్తోత్రమ్‌ 25 
రామో విరామో విరతో మారో నేయో నయో౭నయః, 
వీరః శక్తిమతాం (శ్రేష్టో ధర్మో ధర్మవిదుత్తమ:. 43 
వెకుంఠః పురుషః ప్రాణః ప్రాణదః ప్రణవః పృథుః, 
హిరణ్యగర్భ: శత్రుఘ్న వ్యాప్తో వాయు రధోక్షజః. 44 


బుతుః సుదర్శన: కాలః పరమేసష్మీ పరిగ్రహః, 


ఉగగః సంవత్సరో దక్షో విశ్రామో విశ్వదక్తీణః. 45 
విస్తారః న్గానరః సాణుః ప్రమాణం బీజమవ్యయమ్‌, 
అర్భోఒనర్గో మహాకోశో మహాభోగో మహాధనః. 46 
అనిర్విణ్ణ: స్థవిష్టో౭.భూర్‌ ధర్మయూపో మహామఖః, 
నక్షత్రనేమిర్‌ నక్షత్రీ క్షమః కామః సమిహనః, 47 
యజ్ఞ ఇజ్యో మ హేజ్యశ్చ క్రతుః సత్త్రం సతాం గతిః, 
సర్వదర్శీ విముక్తాత్మా సర్వజ్ఞో జ్ఞానముత్తమమ్‌. 48 
మా తూ 
సువ్రతః సుముఖః సూక్ష్మః సుఘోషః సుఖదః సుహృత్‌, 
మనోహదో జిత క్రోధో వీరబాహుర్‌ విదారణః. 49 


స్వాపనః స్వవశో వ్యాపీ వైకాత్మా వైకకర్మ కృత్‌ క 

వత్సరో వత్సలో వత్త్సీ రత్నగర్భో ధనేశ్వరః. 50 
ధర్మగుబ్‌ ధర్మకృద్‌ ధర్మీ సదసత్‌ క్షర మక్షరమ్‌, 

అవిజ్ఞాతా సహస్రాంశుర్‌ విధాతా కృతలక్షణ:. 51 
గభస్తి నేమిః సత్త ్వస్థః సింహో భూతమ హెశ్వరః, 

ఆదిదేవో మహాదేవో దేవేశో దేవభ్చద్‌గురుః. 52 
ఉత్తరో గోపతిర్‌ గోప్తా జ్ఞానగమ్యః పురాతనః, 
శరీరభూతభ్చృద్‌ భోక్తా కపీంద్రో భూరిదక్తిణః. 53 


26 


విష్ణు సహస్రనామం 
సోమపోఒవ్చుతపః సోమః పురుజిత్‌ పురుసత్తమః, 
వినయో జయః సత్యసంధో దాశార్లః సాత్వతాం పతిః. 54 


జీవో వినయితా సాక్షీ ముకుందోఒమితవిక్రమః, 
అంభోనిధి రనంతాత్మా వుహోదధిశయో౬౦తక:. 55 


అజో మహార్లః స్వాభావ్యో జితామిత్రః ప్రమోదనః; 

ఆనందో నందనో నందః సత్యధర్మా త్రివిక్రమః. 56 
మహర్షిః కపిలాచార్యః కృతజ్వో మేదినీపతిః, 

త్రిపదస్‌ త్రిదశాధ్యక్షో మహాశ్చంగః కృతొంతకృత్‌ : 57 
మహావరాహో గోవిందః సుేషణ:ః కనకాంగదీ, 
గుహ్యో గభీరో గహనో గుప్త శ్చృక్రగదాధర:. 5కి 
వేధాః స్యాంగో౭_జితః కృష్ణో దృఢః సంకర్షణో౭౬చ్యుతః, 
వరుణో వారుణో వృక్షః పుష్కరాక్షో మహామనాః, 59 
భగవాన్‌ భగహానందీ వనమాలీ హలాయుధః, 

ఆదిత్యో జ్యోతిరాదిత్యః సహిష్టు ర్గతిసత్తమః. 60 
సుధన్వా ఖండపరశుర్‌ దారుణో ద్రవిణప్రదః, 

దివఃస్స క్‌ సర్వదృగ్‌వ్యాసో వాచస్పతి రయోనిజః. 61 
త్రిసామా సామగః సాము నిర్యాణం భేషజం భిషక్‌, 

సన్నా (స్కృ చృమః శౌంతో నిష్టా శాంతిః పరాయణమ్‌. 62 


శుభాంగః శాంతిదః (స్రష్టా కుముదః కువలేశయః, 
గోహితో గోపతిర్‌ గోప్తా వృషభాక్షో వృష్మప్రియః. 63 


అనివర్తీ నివృత్తాత్మా సంక్షేప్తా క్షేమక్స చ్చివః, 
శ్రీవత్సవక్షాః శ్రీవాసః శ్రీపతిః శ్రుమతొంవరః, 64 


స్తోత్రమ్‌ 27 


శ్చీదః శ్రీశః శ్రీనివాసః ఢశ్రీనిధిః (గ్రీవిభావనః, 


శ్రీధరః శ్రీకరః (శ్రేయః శ్రీమాన్‌ లోకత్రయా(శ్రయః. 65 
స్వక్షః స్వంగః శతానందో నందిర్‌ జ్యోతిర్గణేశ్వరః, 
విజితాత్మా విధేయాత్మా సత్కీర్తి శిన్నసంశయః. 66 


ఉదీర్లః సర్వతశ్చక్టు రనీశః శాశ్వత స్థిరః, 
౯ యి యా 

భూశయో భూషణో భూతిర్‌ విశోకః శోకనాశనః. 67 

అర్చిష్మాన్‌ అర్భితః కుంభో విశుద్దాత్మా విశోధనః, 
అనిరుద్దో౭2_ప్రతిరథః ప్రద్యుమ్నోఒమితవిక్రమః. 68 

కాలనేమినిహా వీరః శౌరి; శూరజనేశ్వరః, 

త్రిలోకాత్మా త్రిలోకేశః కేశవః కేశిహా హరిః, 69 

కామదేవః కొమపాలః కామో కాంతః కృతాగమః, 

అని ర్రశ్యవపుర్‌ విష్టుర్‌ వీరోఒనంతో ధనంజయః. 70 

బ్రహ్మణ్యో బ్రహ్మకృద్‌ బ్రహ్మా బ్రహ్మ (బ్రహ్మవినర్ణనః, 

బ్రహ్మవిద్‌ బ్రాహ్మణో బ్రహ్మీ (బహ్మజో బాహ్మణ(పియః, 71 

మహాక్రమో మహాకర్మా మహాతేజా మహోరగః, 

మహాక్రతుర్‌ మహాయజ్యా మహాయజ్ళో మహాహవిః. 72 


bet 


వ్యః స్తవపియః స్తోత్రం స్తుతిః నోతా రణ ప్రియః; 
రః పూరయితా పుణ్యః పుణ్య కీర్తి రనామయః:, 73 


< 


మనోజవ సీరకరో వసురేతా వసుప్రదః, 
వసుప్రదో వాసుదేవో వసుర్‌ వసునునా హవిః. 74 
ద్గతిః సత్కృృతిః సత్తా సద్‌భూతిః సత్సరాయణః, 

శూరేఎనో యదు శ్రేష్టః సన్నివాసః సుయామునః, 75 


2 


విష్ణు సహస్రనామ, 
భూతావాసో వాసుదేవః సర్యాసునిలయో 2.నలః, 
దర్శహాో దర్సదో దృప్తో దుర్హరో౭_థాపరాజితః. 7€ 
విశ్వమూర్తిర్‌ మహామూర్తిర్‌ దిప్తమూర్తి రమూర్తిమాన్‌, 
అనేకమూర్తి రవ్యక్తః శతమూర్తిః శతాననః. 77 
ఏకో నైకః స్తవః కః కిం యత్‌ తత్‌ పదమనుత్తమమ్‌, 
లోకబంధు ర్లోకనాథో మాధవో భక్త వత్సలః. 78 
సువర్హవర్షో హేమాంగో వరాంగ శృందనాంగదీ, 
వీరహా విషమః శూన్యో ఘృతాశీ రచల శృలః. 79 
అమానీ మానదో మాన్యో లోకస్యామో త్రిలోకధృక్‌, 
సుమేధా మేధజో ధన్యః సత్యమేధా ధరాధరః. 80 
తేజోవృషో ద్యుతిధరః సర్వశస్త్రభృతాం వరః, 
ప్రగ్రహో నిగ్రహో వ్యగ్రో నైకశ్ళంగో గదాగ్రజః, 81 
చతుర్మూర్తి శృతుర్పాహు శృతుర్‌వ్యూహ శృతుర్గతిః, 
చతురాత్మా చతుర్‌భావ శృతుర్వేదవి దేకపాత్‌. 82 
సమావర్తో2. నివృత్తాత్మా దుర్తయో దురతిక్రమః, 
దుర్లభో దుర్గమో దురో దురావాసో దురారిహా. 83 
శుభాంగో లోకసారంగః సుతంతుస్‌ తంతువర్రనః, 
ఇంద్రకర్మా మహాకర్మా కృతకర్మా కృతాగమః. 84 
ఉద్భవః సుందరః సుందో రత్ననాభః సులోచనః, 
అర్కో వాజసన; శ్చంగీ జయంతః సర్వవిజ్ఞయో, 85 

ము 

సువరబిందు రక్షోభ్యః సర్వవాగీశ్వ రేశ్వరః, 
మహాహదో మహాగరో మహాభూతో మహానిధిః. 86 


స్తోత్రమ్‌ 29 
కుముదః కుందరః కుందః పర్ణన్యః పావనోఒనిలః, 
అమృతాశో ఒమృతవపుః సర్వజ్ఞః సర్వతోముఖః. 87 
సులభః సువతః సిద్దః శత్రుజిత్‌ శత్రుతాపనః, 
న్యగ్రోధోదుంబరో ఒశ్వత్ధ శ్చాణూరాంధ్రనిషూదనః. 88 
సహపఫప్రార్బిః సప్తజిహ్యః స'ప్తెధాః సప్తవాహనః 
అమూర్తి రనఘో౭_చింత్యో భయకృద్‌ భయనాశనః. 89 
అణుర్‌ బృహత్‌ కృశః స్థూలో గుణభృ న్నిర్గుణో మహాన్‌, 
అధృతః స్వధృతః స్వాస్యః ప్రాగ్వంశో వంశవర్ణనః. 90 
భారభృత్‌ కథితో యోగీ యోగీశః సర్వకామదః, 
ఆ(శ్రమః (శ్రమణః క్షామ: సుపరో వాయువాహనః. 91 

Aa C3 

ధనుర్తరో ధనుర్వేదో దండో దమయితా దమః, 
అపరాజిత: సర్వసహో నియంతా నియమో యమః. 92 
సత్త (వాన్‌ పాత్తి (కః సత్యః సత్యధర్మ పరాయణః, 
అభిపాయ:ః పియార్హో౭_ర్లః (పియకృత్‌ పీతివర్హనః. 93 
విహాయసగతిర్‌ జ్యోతిః సురుచిర్‌ హుతభుగ్‌ విభుః, 
రవి ర్విరోచనః సూర్యః సవితా రవిలోచన:ః. 94 
అనంతో హుతభుగ్‌ భోకా సుఖదో వైకజో౬ఒగ్రజః, 
అనర్విల్ల: సదామర్షీ లోకాధిషాన మద్భుతః. 95 
సనాత్‌ సనాతనతమః కపిల: కపి రవ్యయః, 
స్వస్తిదః స్వస్తికృత్‌ స్వస్తి స్వస్తిభుక్‌ స్వస్తిదక్తీణః. 96 
ఆరౌద్రః కుండలీ చక్రీ విక్ర మ్యూర్హితశాసన:, 
శబాతిగః శబసహః శిగిరః శర్వరీకరః. 97 

య య 


30 


అక్రూరః పేశలో దక్షో దక్షిణః క్షమిణాంవరః, 


విద్వత్తమో వీతభయః పుణ్యశ్రవణకీర్త నః. 


ఉతారణో దుష్క ఎతిహా పుణ్యో దుస్స ఎస్ననాశనః, 


వీరహా రకణ: సంతో జీవనః పర్యవ స్థితః. 
3 A 6 


అనంతరూపోఒనంతశశ్రీర్‌ జితమన్యుర్‌ భయాపహః, 
చతురస్రో గభీరాత్మా విదిశో వ్యాదిశో దిశః. 


అనాదిర్‌ భూర్చువో లక్ష్మీః సువీరో రుచిరాంగదః, 
జననో జనజన్నాదిర్‌ భీమో భీమపరాక్రమః. 


ఆధారనిలయో ధాతా పుష్పహాసః (ప్రజాగరః, 
ఊర్హ ఎగ సత్సథాచారః ప్రాణదః ప్రణవః పణ:. 
ప్రమాణం ప్రాణనిలయః ప్రాణభృత్‌ ప్రాణజీవనః, 
తత్త వం తత్త బివి దేకాత్మా జన్మమృత్యుజరాతిగః. 


భూర్భువః స్వస్తరు స్తారః సవితా ప్రపితామహః, 


యజో యజపతిర్‌ యజ్యా యజాంగో యజవాహనః. 
Ca జా జా జా 


యజ్ఞభ్సద్‌ యజ్జకృద్‌ యజ్ఞీ యజ్ఞభుగ్‌ యజ్ఞసాధనః 
యజ్ఞాంతకృద్‌ యజ్ఞగుహ్యం అన్న మన్నాద ఏవచ 
ఆత్మయోనిః స్వయంజాతో వైఖానః సామగాయనః, 
దేవకీనందనః స్రమ్టా క్రితీశః పాపనాశన: 


శంఖభృన్‌ నందకీ చక్రీ శార్‌జ్ఞధన్యా గదాధరః, 
రథాంగపాణీ రక్షోభ్యః సర్వప్రహరణాయుధః. 


సర్వప్రహరణాయుధ ఓం నమ ఇతి. 


xX xX 


విష్ణు సహస్రనామం 


08 


99 


100 


101 


102 


103 


104 


105 


106 


‘107 


108 


నామ నవనీతం 


(శ్రీవిష్ణు సహస్రనామానికి సారాంశం) 


భీష్మా చార్యులు ప్రసాదించిన 
దివ్య నామసహస్రానికి 
సామాన్యభాషలో - సరళ భాష్యం 


భాష్యంలోని అంకెలు 
శోక సంఖ్య ననుసరించి ఉన్నాయి. 


ఓంకారం పరమాత్మకు పర్యాయపదం. ప్రపంచానికి (పాణం. మూడు 
లోకాలకు మూలం. సకల సారస్వత సారం. ఆగమ నిగమాలకు ఆధారం. 
ఆత్మ పరాయణులకు అక్షయమైన పాథేయం. కర్మయోగులకు కంఠ 
హారం. భక్తులకు కొంగు బంగారం. ముక్కోటి దేవతలను ముచ్చటగా 
మూడువూత్రలలో వెలయించి, మాత్రల కందని తురీయ మాధుర్యంలో 
పరమవరేణ్యమయిన పదార్థాన్ని (పతిపాదించగల ప్రణవ స్వరూపం. నిత్య 
నూతనం, పరమపురాతనం అయిన యీ ప్రణవమే ప్రపంచం. (ప్రపంచమే 
పరమాత్మ. కాబట్ట పరమాత్మ ప్రణవస్వరూపుడు. 


ప్రణవరూపంలో పరమాత్మ ప్రపంచంలో, పంచభూతాల్లో, పంచతన్మా- 
త్రల్లో (శబ్ద స్పర్శ రూప రస గంధాల్లో) ప్రవేశిస్తాడు. పంచ తత్త్వాల్లో 
(ప్రవేశించిన పరతత్త్వం విశ్వమంతటా వ్యాపించి ఉంటుంది. అది లేనిచోటు 
లేదు. అదే సమస్తం. అదే సర్వస్వం. అదే మ ఈ విశ్వాత్మకు లింగభేదం 
లేదు. పురుషుల్లో పురుషుడు, ప్రీలలో స్త్రీ జడ చేతన జగత్తుల్లో, జడ 
చేతన రూపంలోనే సంచరిస్తూ, అన్నింటిని స్పందింపజేస్తూ, మహానం- 
దంలో మునిగి పాలకడలిలో పన్నగశాయియ్రై హాయిగా పరుండికూడా, 
ప్రపంచమంతటా నిండియున్న ఆ పరాత్సరుడే విశ్వరూపుడు. 


అతడే విష్ణువు. విశ్వంలో (ప్రవేశించి ప్రాణుల్లో ప్రాణాన్ని ప్రతి- 
ష్కింపజే సే ప్రభువు. విశ్వవ్యాపకమైన విశ్యాత్మవిభూతి అణు వణువులో 
తొణికిసలాడుతుంటుంది. ఎక్కడ చూచినా అతని రూపకల్పనమే అతని 
వాగ్విలాసమే. అతని అఖండ చైతన్యమే. ఇంతటి మక్కువతో, మంచిని 


34 విష్టు సహస్రనామం 


పెంచిన మమకారంతో, మహా శిల్ప నైపుణ్యంతో కూర్చి పేర్చిన సృష్టిని 
చివరకు ఆ లీలామయుదు తనలోనే లీనం చేసుకుంటాడు. 


అందుకోసం యజ్ఞ యాగాదుల్లో అతదు వషట్‌ కార స్వరూపుడై 
హవిస్సును ఆరగిస్తాడు. నిత్యం మనం భుజించే ఆహారంలోని సారాన్ని 
కూడా ఆ వషట్కారుడే వైశ్వానరరూపంలో (గ్రహిస్తాడు. నిజానికి మనం 
చేసే పనులు, తినే తిండి, ఆచరించే పుణ్యకర్మలు,. ఒకరి కిచ్చే దానాలు 
సాధించే సాధనలు, తపస్సులు -- అన్నీ పరమాత్మ కే అంకితం అవుతాయి. 
తెలిసి అర్పిస్తే అర్భన అవుతుంది. లేకుంటే గాలికి ఎగిరే పేలపిండి” 
అవుతుంది. ఎలాగయినా అంతా బ్రహ్మార్సణమే. 


ఇలా సృష్టి స్ధితి లయాలకు మూలకందమయిన శ్రీమహావిష్ణువు భూత 
భవిష్యద్‌ వర్తమానాలకు ప్రభువు. జరిగినవి, జరుగనున్నవి, జరుగుతున్నవి 
అ అన్నీ ఆయన సంకల్పం ప్రకారమే జరుగుతుంటాయి. ఆచరించే 
వ్యక్తి ఆధారం, నిమిత్తం, సాధనం. ఆచరింపజేసు అంతరాత్మ అన్నిటికీ 
మూలకారణం. 


ప్రపంచంలో ప్రభవించే ప్రతిప్రాణికూడా పంచభూతాలకు అధిపతి 
అయిన విశ్వాత్మ చేతిలో తయారయిన ప్రతిరూపమే. ఒకా నొక రూపానికి 
ఇది ప్రతిరూపం. ఒక బింబానికి ఇది (ప్రతిబింబం. ప్రాణంపోసి వ్రాణు 
లను సృష్టించే భూతకృత్తే సకలజీవరాశిని పోషించే భూతభృత్తు కూడా. 
సృజించిన వాడే భరిస్తాడు. అంతేకాదు, లయించేవరకు తన సంతతిలో 
ఉదయించే భావసంతతికికూడా అతడే సూత్రధారుడు. భవ్యమైన మానవ 
జీవితంలో భావానికి చాలా ప్రాధాన్యం ఉంది. మానవుడు భావజీవి. 
భగవంతుడుకూడా భావనారాయణుదు. నరులకు, నారాయణునికి మధ్య 
సంధిసూత్రం భావం. తన సృష్టికి తాను వేరు కాకుండా మధ్యలో ఈ 
అనుబంధాన్ని ఏర్పరచుకొన్నది కూడా ఆ నేర్పరే. 


జీవాత్మకు, పరమాత్మకు మధ్యవర్తిగా ప్రవర్తించే యీ భగవత్తత్త మే 
భూతాత్మ. చూచేందుకు, వినేందుకు, ఆనందించేందుకు అతదు కూడా 


నామ నవనీతం 35 


మనలాంటి మనుష్యుడే. భూతభావనుడే. మనలాంటి భావాలే అతనివి. 
అతని భావాలే మనవి. 


2 


కాని యీ భావసూత్రం పవిత్రతను సంతరించుకొన్న సమయంలో 
జీవబహ్మసమైక్యం ఏర్పడుతుంది. పాంచభౌతికముయిన ప్రాణి ప్రారం- 
భంలో భూతాత్మ. తర్వాత సాధనసంపదతో, సంస్కారంతో, సర్వేశ్వరుని 
అనుగ్రహంతో పవిత్రమైన మనోభావాలతో 'పూతాత్మ'గా మారి చివరకు 
“పరమాత్మతో సమాను డవుతాడు. బ్రహ్మవిదుడు బ్రహ్మస్వరూపుడే. జ్ఞానికి 
జ్ఞానగమ్యునికి వ్యత్యాసముండదు. తెలుసుకునేవాడే తెలుసుకొనవలసిన 
వాడవుతాడు. 


అప్పుడు జీవునికి బాహ్యబంధంనుంచి ముక్తి లభిస్తుంది. ఈ ముక్తికి 
పరమావధి పరమాత్మలో లయించి పోవటం. అదే ఆత్మ సాయుజ్యం. 
జీవన్ముక్తులు కోరుకొనే మహావరం, మహాలయం ఇదే. 


ఇలా తనలో తనసృష్టైని లయింపజేసుకునే లయగా హి తాను లయిం- 
చడు. తరగడు. ఈ తరగని తరగతికి చెందిన పరమాత్మ అవ్యయరూపంలో 
శరీరమనే పురంలో ప్రవేశించి, అన్నింటిని చూస్తూ సాక్రిభూతంగా ఉంటాదు. 
శరీరంలో నశించేభాగం కొంత ఉంది. నశించనిది కూడా కొంత ఉంది. 
శరీరం నశించినా అందులో నశించని అవినశ్వర తత్త (మే అవ్యయం. 
ఆ తత్త్వం ప్రతి శరీరంలో ఉంది. అదే దేహపురిలో ప్రవేశించి ఉండే 
పురుష పదార్థం. అన్ని దేహాల్లో ఉన్నది అదే తత్త్వం. కాబట్టి అవ్యయుడైన 
ఆ పురుషుడు సర్వసాక్షి. పురంలాంటి శరీరమే అతనికి సాధనాస్టలం. 
పుణ్య క్రేతం. కొని, నేతంలో ఉన్న ఆ సర్వసాకి కే ఆ క్షేతరహస్యం 
తెలుసు. కీ ణించేది శ్వేతం. క్రీణించకుండా చూచుకొనేది కూడా 
క్షేత్రమే. కాబట్టి కేతరూపంలో ఉన్న శరీరంలో కొంతభాగం కరం. 
మిగిలినది అక్షరం. ఏది క్షరం, ఏది అక్షరం అనే విషయం కూలంకషంగా 
తెలుసుకొని, అక్షరభారతిని ఆరాధించే వారికి దారిచూషే నేతజ్ఞడు 
ఈ కే;తంలోనే ఉనాడు. కాబటి ఏ లీరయాతలకూ. గుళుకూ, గోపురా- 


36 విష్ణు సహస్రనామం 


లకూ వెళ్ళవల సిన పనిలేదు. ఈ క్షేత్రాన్ని, ఇందులో ఉన్న కేతజ్ఞణ్ణి 
క్షుణ్ణంగా అవగాహన చేసుకుంటు అన్నింటినీ సాధించిన ట్ట. 


3 


అదే యోగం. నిజమైన యోగం. సకలయోగాలకు సారం. యోగ 
మంటే రెంటి కలయిక, పొత్తు, తాదాత్మ్యం, సమీకరణం, సమ్మేళనం. నేత 
న్షేత్రజ్బల సమానాధికరణమే శరీరధారి సాధించవలసిన పరమయోగం. ఈ 
యోగం తెలిసిన యోగవిదులకు దారి చూపినవాడు కూడా పరమేశ్వరుడే. 
అతడే యోగీశ్వరుడు. యోగవిదులకు నాయకుడు, నేత. ప్రకృతి సృష్టిలో 
ప్రధానమైన తత్త్వం. పురుషుడు చైతన్యమూర్తి. అతని ఆధ్వర్యంలో ప్రకృతి 
సచరాచర జగత్తును సృష్టిస్తుంది. ఈ పరా ప్రకృతికి పరమ పురుషునికి 
కూడా మూలకారకుడైన విశ్వేశ్వరుడు ప్రధాన పురుషేశ్య్వరుడు. 


అతడు నరాకృతిలోనే ఉరడ నక్కరలేదు. మరో జీవిగాకూడా 
రూపొందవచ్చు. అతడు నరోత్తముడయిన నారాయణుడు కావచ్చు. 
నరాంతకమయిన సింహం కావచ్చు. రెంటి సమ్మెళనంకూడా కావచ్చు. ఇదే 
నారసింహవపువు. శ్రీమంతుడైన భగవంతుడు తన సర్వాంతర్యామి త్వాన్ని 
నిరూపించేందుకు, భక్తుల మాటను నిలబెట్టందుకు నర సంహరూపాన్ని 
కూడా ధరిస్తాడు. ఏ రూపంలో వెలసినా శ్రీ సమేతుడైన భగవంతుడు 
పురుషోత్తముడే. అతనికే  శేశవనామంకూడా ఎక్కువ ప్రచారంలో 
ఉంది. కిరణజూలంతో, ప్రాణికోటిని బాధించే అసురవర్గాన్ని పారదోలి, 
సృష్టికర్త అయిన బ్రహ్మదేవునికికూడా అధిపతిగా రాజిల్లే అనంత తేజోరాశి 
కేశవుదు. కిరణాలు రెందు రకాలు. చూడవలసినదాన్ని చూడనియ్యక 
కళ్ళకు మిరుమిట్లు గొలిపేవి కొన్ని. అన్నింటిని ఒకచోటనే చూడగల 
దివ్యశక్తిని (పసాదించేవి మరికొన్ని. తొలిరకపు కిరణాలను తొలగించి, 
మలిరకపు మేలిరకపు కిరణాలను ప్రవర్తింపదే హే (పకాశమూర్తి కేశవుడు. 
అతడె పురుషోత్తముడు -- అతని అనుగ్రహం ఉంటే నరుడు తనలోని 
పశుత్వాన్ని పోగొట్టుకొని నారాయణుడు కాగలుగుతాదు. ఇదే సహసనామ 
సంయోగం అందించే సందేశం. 


నామ నవనీతం 37 
4 


ప్రధానపురుషేశ్వరుడైన పురుషోత్తముడు సర్వాంతర్యామి. అందరిలో 
అంతటా అన్నివిధాలా వ్యాపించియున్న అఖండ వైతన్యరాశికి అన్ని పేర్లూ 
వర్తిస్తాయి. ఏ పేరుతో పిలిచినా అతనిని సంబోధించినట్ట అవుతుంది. 
అన్ని నామాలు అతనివే. అతడు సర్వనాముడు. సర్వుదు. ప్రపంచంలోని 
సర్వస్వం సర్వేశ్వరుని కళానిలాసం. ఈ సర్వుడే శర్వుడు. సర్వుడు స్ప స్ధితి 
లయకారకుడు. శర్వుడు లయకారకుడు. పగటివేళ వెలుగును ప్రసరింపజే స 
రాత్రికి సర్వస్వాన్ని తనలో లయింపజేసుకునే సర్వేశ్వరుడు శివసంకల్పంతో 
చనా ప్రపంచానికి మంచి చెయ్యాలనే సత్సంకల్పంతో నే -— తన ఐశ్వర్యాన్ని 
ప్రతిప్రాణికి ప్రసాదిన్తాడు. ఈ గశివసంకల్సం క్షణంలో ఉదయించి కణంలో 
లయించేది కాదు. స్థిరంగా శాశ్వతంగా 'న్గాణు'వుగా నెలకొని ఉండే ఈ 
సంకల్పొనికీ చలనంలేదు. నిశ్చలంగా నిలబడియున్న ఈ న్థాణువు (పపంచం 
లోని ప్రతి అణువులో ప్రతిబింబించి ఉంటుంది. ఒకే ఒక చైతన్యబిందువు 
సకల భూతసంఘానికి వేరు వేరుగా చైతన్యాన్ని ప్రసాదిస్తుంది. అన్ని 
భూతములకు ఆది అవటంవల్ల అందరికి అనాదికాలంనుండి అక్కడినుండే 
చైతన్యం లభిస్తున్నది. యుగయుగాలుగా తన చైతన్య నిధిని నిఖింలోకానికి 
పంచిపెడుతున్నా ఏమాత్రం తరిగిపోని అక్ష యకోశం, అవ్యయనిధి పరమేశ్వ- 
రునిది. ఈశ్వర సంకల్పానికి సాధ్యంకానిది లేదు. అన్నింటిని సంభవింపజేసే 
భావనాశీలి కాబట్టి ప్రపంచం అతన్ని శంభవుడని సంభవుడని స్తుతిస్తుంది. 
అతని మహాసంకల్పంవల్ల సంభవించిందే భవం. దాని కతడు భర్త, (ప్రభువు, 
ఈశ్వరుడు. ఈ భవానికి, భావనకు మూలకారకుదు, తొలివెలుగు కాబట్టి 
అతనికి (పభవుడని వ. 


౦ 


సకల చరాచరసృష్టిని సంభవింపజేసే ప్రభవుణ్ణి (ప్రసవించే శక్తి మరే 
ప్రాణికి లేదు. భవకారకుడైన సంభవుదు తనంతట తానే జన్మిస్తాడు. 
ఉదయిస్తాడు. అవతరిన్తాడు. కాబటి అతణ్ణి స్వయంభువని పపంచం సీర్తి 
షుంది. ;పపంచంలో మంచిని పెంచేందుకు సాయంభువు జన్నిస్త్నాడు. 


38 విష్ణు సహస్రనామం 


కాబట్టి అతళ్లీ 'శంభు' అనికూడా అంటారు. మంచినుండఢి మంచికోసం 
అవతరించే మంచితనమే శంభువులోని సంభవతత్త 10. ఈ అవతరణం ప్రతి 
దినం సూర్యోదయంలో ప్రత్యక్షంగా కనిపిస్తుంది. అదీనమైన దివ్య తేజ- 
స్పుతో అరనిముసం ఆలస్యం కాకుండా అహరహం ఆకాశంలో ఉదయించి, 
అనంతజీవకోటికి ఆలోకం'ప్రసాదించే ఆదిత్యుడు సాక్షాద్‌ విష్ణు స్వరూపుడు. 
ప్రాణికోటికి ప్రాణశక్తిని ప్రసాదించే ప్రత్యక్షదైవం. విశాలనేత్రాలతో, మారు 
మూలల్లోకూడా మారుమోగే మహత్తరమైన స్వరసంపదతో ఈ ప్రత్యక్ష 
దైవం సాక్షాత్కరిస్తాడు. సూర్యోదయం కాగానే సరస్సుల్లోని సరోజాలు 
విచ్చుకుంటాయి. సంసారంరోని నారాన్ని సంసారులశే పంచి పెట్టి, దాని 
లోని లందాన్నిమాత్రమే తాను గ్రహించే (పభువున్నేత్రాలు సరస్సులాగా, 
సరోజాల్లాగా, పుష్కరంగా, పుష్కలంగా కనిపిస్తాయి. అందువల్లనే అతదు 
పుష్కరాక్సుడు. ఆతని వాక్కు మహాస్వనం. మామూలు నిస్వనం కాదు. 
ఎవరు ఎలా వినగలిగితే వారి కలా వినిపించే విలక్షణమైన ధ్వని అతని 
పదసంపదలో ఉంది. 


అతనికి ఆద్యంతాలు రివ; పుట్టలేదు కాబట్ట, గిట్రటమనే ప్రశ్నే 
లేదు. అసలు ప్రపంచాన్ని సృష్టించిన ధాతకు జనన _ నిధనాలు లేవు. 
అత డనాదినిధనుడు. సృష్టికర్త కాబట్టి ధాత. సృష్టించిన జీవకోటికి 
జీవనవిధానాన్ని ఎర్పరచటంకూడా ఆతని విధి. ఈ విధి విధానాలు అతళ్లి 
ధాతగా విధాతగా రూపొందించాయి. ఆతదు ఉత్తమవరానికి చెందిన ధాత. 
అతని సృష్టికీ తిరుగు లేదు. అనాది కాలంనుంచి ఇంతమంది ప్రాణులు 
జన్మిస్తున్నారు. ఒకరిని పోలినవారు మరొకరు ఎక్కడో కనిపిస్తారు. కాని 
ఎవరి తీరు వారిదే. ఒకరు మరొకరు కారు. ఇంతటి వైవిధ్యంతో తన 
సృష్టిని కొనసాగించగలిగిన మహాశిల్సి ఉత్తమధాత. ఏదో ఒక ఉత్తమ 
ధొతుబలంవల్లనే ఈ సృష్టికార్యం సాధ్య మవుతున్నది. 


6 


ఇంతటి అనంతవిభూతిని సృష్టించి ఆందులో ఒక విలక్షణ జీవిత 
విధానాన్ని కూర్చిన విధాత ఈ సృష్టితో తనకేమి సంబంధం లేనటు, 
(a (a) 


నామ నవనీతం 39 


ప్రమేయం లేనట్టు అప్రమేయుడై ఉంటాదు. కాని జీవకోటి అనుభవించే 
ఆనందానికి, - ఆమోదానికి, హర్షానికి, హాయికి ఆధారములైన ఇంద్రియాలను 
తన చెప్పుచేతల్లో పెట్టుకుంటాడు. ఈ యింద్రియ ప్రపంచమే హృ షీకం. 
దీనికి అధిపతి హృషీకేశుడు. సర్వేంద్రియ సంచలనానికి హృషీకేశుడే మూల 
కారణం. అతని నాభిలో కమలం ఉంది. ఆ కమలమే సృష్టకీ మూలం. 
(ప్రపంచంలో పొందదగిన సంపదలు అన్నీ ఆ కమలంలో, పద్మంలోనే 
ఉన్నాయి. ఆ పద్మం అతని అవయవాలకు కేంద్రమయిన నాభిస్థానంలో 
ఉంది. కాబట్టి అతడు పద్మనాభుదు. ఈ పద్మం భూలోకానికే కాదు. భువ 
స్సువ ర్మహాలోకాదులకు కూడా మూలం. మర్ప్యులకే కాక అమరులకుకూడా 
ఆ పద్మనాభూడే ప్రభువు. 


చిత విచిత నిర్మాణ వైపుణ్యం కలిగిన మహాగిల్సి ఆ విశ్వకర్మ. 
భూలోకానికి, స్వర్గలోకానికి, ఇతరలోకాలకు నిర్మాణ కార్యక్రమంలో తోడ్పడే 
సాంకేతిక సారథి సర్వేశ్వరుడు. ఈ నిర్మాణమంతా అతని ఆలోచనల 
పరిణామమే. ఆలోచనలకు లోచనాలు ప్రసాదించే ఆలోచనా తలోచనుదు 
విశ్వభావనుడు. ఆలోచించే మనస్సును ప్రసాదించే మనువు తన ఆలోచనా 
శక్తినే మానవులకు సంక్రమింపజేస్తాదు. మంది మంది ఆలోచనలు మంచి 
మంచి పనులకు మూలం. మంచిని సొధించగలిగినంత మేరకు మానవులను 
పెంఛి, అనవసరంగా పెరిగినదాన్ని తగ్గింది, తన సృష్టిని సర్వాంగసుందరంగా, 
ఇ §$ 2 Ol ఈల 
నయన మనోహరంగా అర్చిదెడ్దగల త్స, వడ్రంగి జ పరమేశ్వరుడు. 
జో ఇఒ “9 నీ . ల స జ 
సూక్ష్మాతిసూక్ష్మమైన సృష్ట] ఆధారభూతు డైన భూతేశుదు అందరికంట 
సూలమెనవాడు. ఆకారంలో బృహద్రూపి, స్టవిష్ణదు. వ్యవహారంలో దిట, 
థ ఇఒ ఇ © లు 
స్టవిరుదు. ఆలోచనలలో గట్టివాదు, దృఢవ్రతుదు. చలించనివాడు, ధ్రువుడు. 
(ధ్రువుడు కదలడు. నక్షత్రమండల మంతా అతనికి ప్రదక్షిణం చేస్తూ పరి- 
(మిస్తుంది. అలాగే విధాత నిలకడగా నిశ్చలంగా ఉంటాడు. ప్రాణికోటి 
అతని చుటూ తిరుగుతుంటుంది. ప్రపంచం అధ్రువం. పర మేశ్వరతత్త్య్యం 
eఎ 
(ధువం. 


40 | విష్ణు సహస్రనామం 
7 


స్థిరంగా, సూలంగా, స్పష్టంగా, సర్వాంతర్యామిగా ప్రపంచంలోని ప్రతి 
అణువులో వ్యాపించి ఉన్నప్పటికీ అతని పట్టు ఎవరికీ తెలియదు. ఎవరికీ 
పట్టుబడడు. ఇంద్రియములు అతని ఉనికిని గ్రహించలేవు. అందువల్ల అతనిని 
అ(గ్రాహ్యుడని అంటారు. కొని. నిరంతరం నిఖిల ప్రపంచానికీ ఆధారంగా 
నెలకొని ఉన్నందువల్ల అతదు శాశ్వతుడు. నల్లని రూపున నయన మనో 
హరంగా ఉండి అందరి దృష్షిని ఆకర్షించే భువనమోహనాకారం గలవాదు 
కాబట్టి, అతనికి కృష్ణుడని శేరు. అనురాగంతో అరుణకాంతులు విరజిమ్మే 
అతని కనుదోయి లో హితవర్హంలో ప్రకాశిస్తుంటాయి. ఈ లోహితాక్సునికి 
అప్పుడప్పుడు అనురాగంతోపాటు ఆగహంకూడా ఏర్పడవచ్చు. సామ దాన 
భేదాలతో పని సాగనప్పుదు నాలుగో మార్గాన్ని కూడా అనుసరిస్తాడు. 
అపుడు దయామయుడైన దైవంకూడా (పతర్తను డవుతాదు. ముందు 
మంచి మంచి మాటలతో మందిని పెంచేందుకు చూస్తాదు. అది సాధ్యం 
కానప్పుడు దండం ప్రయోగించేందుకు కూడా వెనుదీయదు. 


సర్వసమర్జుడయిన సర్వేశ్వరుడు సకల సంపదలకు నిధానుడు. ప్రభూ- 

తమైన సాధనసంపత్తి గలవాదు. అతనికి లేని సంపద లేదు. అతడు 

లేని చోటు లేదు. క్రింద, పైన, మధ్య -- ఎక్కడ చూస్తే అక్కడ 

ప్రత్యక్షమవటంవల్ల అతదు త్రికకుబ్హాముదడు. ఈ మూదు చోటు పవిత్రము 
౧ య ౧ 

లయినవి. పరమేశ్వరుని పావన సాన్నిధ్యంతో సకలం పవిత్ర మవుతుంది. 

సకలం మంగళకర మవుతుంది. మంగళకరమైన వస్తువులకు మాంగళ్యం 
ప్రసాదించే పరమాత్మ పరమ మంగళ పసవిత్రతలకు పెట్టిన “పీరు. 


8 


అందరి ప్రాణములకు అధీశ్యరుడైన ఈశ్వరుదు ప్రాణాలకు ప్రాణం 
వంటివాడు. అతని ప్రాణం మహాపాణం. ప్రాణములను పాలించే పరమ 
ప్రాణం. అదే ఈశానం. (ప్రాణములకు కేంద్రస్థానంలో ఉన్న ఈశా- 
నుడు ప్రాణికోటికి ప్రాణశక్తిని ప్రసాదిస్తాదు. అతడే అందరికి బహిః 


నామ నవనీతం 41 


(పాణం. అందరిని మించిననాదు. అందరిని పెంచిననాడు. జ్యేష్ణుడు, 
శేషుడు -- అతడే ప్రజాపతి. అతనిలో బంగారం ఉంది. రత్నా 
లున్నాయి. రసనిధు లున్నాయి. వుధుధార లున్నాయి. సృష్టికీ ముందు ఈ 
హిరణ్యగర్చు డే భూగర్భుడై మహీతలాన్ని మధువుతో నింపాడు. మధువును 
చిలికే మాధవి (వసుంధర) అతనికి [పియురాలు. మంగళ దేవతయైన 
మాదేవి(లక్ష్మి) అతని యిల్లాలు. భూదేవికి శ్రీదేవికి (ప్రీతిని కూర్చే 
మాధవుడు మధువులోని మాధుర్యాన్ని సేవిస్తాదు. దానిలోని మాంద్యాన్ని 
నిషేధిస్తాడు. అందువల్లనే అతదు మధుసూదనుడు. 


9 


ఈశ్వరుని పరాక్రమం విచిత్రమైనది. కోదండం చేతబట్టుకొని అతదు 
ప్రపంచమంతటా సంచరిస్తాదు. కాని అతని గమనాన్ని ఎవ్వరూ గమ 
నించలేరు. అతని శాసనం పరమసూక్ష్మ మైనది. శాసించినట్టు తెలియ 
కుండా శా సించటం, కదలినట్టు అని పింవకుండానే కదలటం, కోదండం 
గోచరించకుండానే వినిపించడం -- ఇదీ అతనిలోని వైచిత్రి. అంతు 
చిక్కని మేధాశక్తిగల మేధావి కనుకనే, అతని విక్రమం, [క్రమం ఇలా 
ఉంటాయి. మేధస్సుకు గోచరించని యీ మేధస్సు పరమేశ్వరుని 
తేజస్సును (ప్రకటిస్తుంది. 


పురుషోత్తముడు అందరికంటు ఉత్తముదు. అతనిని మించిన ఉత్త- 
ముడు మరి యొకడు లేదు. కనుకనే అతడు అనుత్తముదు. అతనిని 
అతిశయిం చే శక్తి ఎవ్వరికీ లేదు. కాబట్ట అతదు దురాధర్తుడు. మనం 
చేసే పనులన్నీ అతని చెప్పుచేతల్లోనే ఉంటాయి. చేసింది మనమయినా 
చేయించిందె అతదు. అసలైన కృతి, కృతజ్ఞదు అతడే. మన కృతితత్త్యాన్ని 
గుర్తించి దానికి తగిన ప్రతిఫలాన్ని అందజేసే కృతజ్ఞత అతనిలో ఉంది. 
చితగుప్పుని రూపంలో మనలోనే దాగి ఉండి, మన మంది చెడ్డలను 
పరిశీలించి పాపపుణ్యాలకు తూచినట్టు ప్రతిఫలం ముట్టజెప్పే కోశాధ్యక్షుడు 
భగవంతుడు. అతనికి శరీరంతో, మనస్సుతో ప్రమేయం లేదు. అతనికి 
ఆత్మతోనే ఆత్మీయత. ఆత్మవంతుడని ప్రసిద్ధిచెందిన పరమాత్మకు ఆత్మ 


42 విషు సహస్రనామం 


తత్త్వం పరిపూర్ణంగా తెలుసు. శరీరం కర్మయోగాన్ని నాధిస్తుంది. మనస్సు 
జ్ఞానయోగంలో ఆరిలేరుతుంది. ఆత్మ భక్తితాత్సర్యాలతో పరమాత్మలో 
లీనమయిపోతుంది. ఈ మూడింటి సమన్వయమే జీవిత పరమావధి. 


10 


పరమేశ్వరుడు మానవకోటికే కాదు. దేవతలకుకూడ ప్రభువు. ఆ 
సురేశుడే అందరికీ శరణ్యుడు. అందరికీ ఆనందం, సౌఖ్యం, హాయిని పంచి 
పెట్టటమే ఆ శర్మగారి పని. (ప్రపంచమంతా అతని వీర్యంతో నిండి 
ఉంది. ప్రజ లందరూ ఆయన బిడ్డలే. ప్రతిదినం ఉదయించి, ప్రతిదినం 
లయించే అహస్సులా ఆయన నిత్యజీవి. నిరంతరం అవిచ్చిన్నంగా కొనసాగే 
సంవత్సరంలా సాగిపోయే జీవనది ఆయన వ్యక్తిత్వం. క్షణం విశ్రాంతిలేకుండా 
ప్రాణికోటికి తెలియకుండానే వాళ్ళ ప్రాణాలను హరిస్తూ, ఆయుస్సును 
నీ ణింపజేస్తూ నిర్దిప్తంగా నిరంతరం ముందుకు నడిచే కాలసర్పంలాంటి మహా 
వ్యాళుడు పరమాత్మ. కాలం దైవసంకల్పాన్ని నెరవేరుస్తుంది. ప్రపంచంలోని 
(పతి సంఘటన కూడా పరమేశ్వరుని సంకల్పంవల్లనే జరుగుతుంది. కాలం 
అందరికీ కావలసినదే. కాలంతో ప్రమేయం లేనివాడు ఉండడు. కాల 
రూపంలో ప్రచరించే వ్యాళం అందరిని సమీ పిస్తుంది. అందరినీ చూస్తుంది. 
కాబట్టి, కాలపురుషుడు ప్రత్యయుడు. సర్వదర్శనుడు. విచక్షణలేకుండా అంద- 
రిని సంహరించే కాలం మీద అందరికీ నమ్మకం ఉంది. (ప్రత్యయం ఉంది. 
గడచిన సమయం ఎంత గడుసుగా గడిచినా, రాబోయే రోజులు మంచిని 
తెస్తాయనే ఆశ ప్రతిజీవికి ఉంటుంది. అందుకే అతదు జీవిస్తాడు. ఈ 
జీవన రహస్యం కాలంలోని కీలకం. 


ll 


జీవకోటిని జనన మరణ సంసరణంలో సంచరింపజేసు సర్వేశ్వరునికి 
జనన మనేదే లేదు. అతనికి తల్లిదండ్రులు లేరు. జనన మరణాలు 
లేవు. అతని ఉనికి స్వయం సిద్ధం. అతడు సిద్దుడు. సిద్ది అతనికి సహజం. 
జన్మ లేని అజునికి ఆద్యంతములుకూడా లేవు. అన్నిటికం ట ఆద్యమని 


నామ నవనీతం 43 


మనం ఊహించగలిగిన అనాదితత్తాానికికూడా అతడే ఆద్యుడు. ఈ 
సర్వాదియైన సర్వేశ్వరుడు దృఢవ్రతుడు. ఆడినమాట తప్పడు. సృష్టి స్ట్‌తి 
లయాలకు కర్తృత్వం వహించిన అతని ధర్మపథానికి మార్పు లేదు. చ్యుతి 
లేదు. పొరపాటునకూడా అతడు దారి తప్పుడు. ధర్మం జయిస్తుంది. 
ధర్మసంస్థాపన కై భగవంతుడు కంకణం కట్టుకొని ఉంటాడు. న్యాయాన్ని 
నిలబెట్టేందుకు ఆదివరాహ రూపాన్ని ధరించిన ఆదివిష్ణువు ధర్మాన్ని 
నమ్ముకున్న వాళ్ళకు కోరినదల్లా ప్రసాదిస్తాడు. ప్రపంచాన్ని ముంచివేే 
మున్నీటి ధాటిని అరికట్టిన కరుణాలయుడు, తన అన్నుగహధారలను ఎలా 
కురిపిస్తాడో ఊహించటం కష్టం. పరమాత్ముని ఆత్మశక్తి అమేయం. అది 
మన కల్పనాశక్తికి అతీతమయినది. కాని “సకల యోగసాధనలకు * సారం 
అతని అన్నగహబలం' -— అని మాత్రం చెప్పగలం. ఆత్మ సాయుజ్యమే 
యోగనాధనకు పరనూవధి. 


12 


అష్టవసువుల రూపంలో వసుంధరకు తన సాన్నిధ్య సౌభాగ్యం (పసాదిం- 
చిన ఐశ్వర్యశాలి. మనస్సు కూడా చాలా గ్‌ప్పుది. అంతర్యామియ్లై అంతట 
నివసించి, అందరిని కాచియుండే అంతరాత్మ, గొప్పహృదయం కలవాడు, 
వసు మనస్కుడు. ఆడినమాట తప్పని సత్యమూర్తి. అందరిని సమానంగా 
చూచి, అందరికీ అనుకూలమైన షమలు చేసి, అందరి అంగీకారంతో అందా 
రిలో సమభావం పెంపొందించే పరమేశ్వరుని పరిపాలనాదక్షత అమోఘ 
మయినది. తెల్లకలువలవ లి చల్లని కనుదోయి విప్పి, ప్రపంచంలోని పొప 
పుణ్యాలను సమీక్షిస్తాడు. అధర్మాన్ని నిరసిస్తాడు. ధర్మాన్ని నిలబెడతాదు. 
మంచి మంచి పనులు చేయిస్తాడు. చేస్తాఢు. చివరకు తానే మంచిగా 
రూపొందుతొడు. మంచి అంతేనే భగవంతుడనే భావం మంచివాళ్ళ 
మనస్సుల్లో ఉదయింపజేస్తాదు. 


13 


కాని, కోపంవల్ల పాపం పరిహరిస్తుందని తోచినప్పుదు తన మూడవకన్ను 
తెరిచేందుకుకూడా వెనుదీయని రుదు డవుతాదు. పడగ లెత్తిన పాములో 


44 విష్ణు సహస్రనామం 


లెక్కలేనన్ని తలలతో విజృంభించి అధర్మాన్ని నిర్మూలిస్తాడు. (ప్రపంచాన్ని 
నిలబెడతాదు. అతని చెవులు పాముచెవులు. పావనమైన చెవులు. ఎక్కడ 
ప శబ్దమయినా అతనికి వినిపిస్తుంది. ప్రపంచానికీ మూలస్థానంలో 
ఉండటంవల్ల అతనికీ అందరూ సన్నిహితులే. సములే. అతని హృదయం 
అమృతంతో పొంగి పొరలిపోతూ ఉంటుంది. ఆయన సంతతి అమృత 
సంతానం. దానికి చావు లేదు. చలనం లేదు. శాశ్వతంగా స్థాణురూపంలో 
సర్వత్ర వ్యాపించిన మహాతపస్విని నమ్ముకున్న నరకోటికి కోరిన వరాలు 
లభిస్తాయి. మహోన్నత పదవికూడా మాటమా(తం (పస్తా విస్తే మరుక్షణంలో 
కరతలామలకం అవుతుంది. 


14 


అతనికి పక్షపాతంలేదు. అందరికీ అతడు సులభుడే. అందరి దగ్గరికీ 
అతడు వెతుక్కుంటూ వస్తాడు. సూర్యకిరణాలు మారుమూలలను కూడా 
చొచ్చుకొని ప్రసరించినట్లే ఆయన కరుణ కిరణాలు దశదిశలా దీనులను, 
హీనులను, యోగులను, సాధులను -- అందరినీ అనుగ హిస్తాయి. తనకు 
తీరకపోతే తన సేనను నలు వైపుల పంపించే విష్యశ్చేనునికి జనుల 
ఆర్తిని తీర్చటమే లక్ష్యం. దుష్టులను శిక్తించి శిష్టులను రక్షించే జనార్దనుని 
స్మరించినవారికి లాభమే కాని, నష్టముండదు. పురోగమనమే కాని, పరాభవ 
ముండదు. అతడు వేదమూర్తి. వేద వేద్యుడు. వేదవిదుడు. తానే వేదం. 
వేదములను సాంగోపాంగముగా, సరహస్యంగా సాధించి శోధించిన వేదవేత్త. 
ఆయన అవయవములే వివిధ చేదములు. లేనిది సృష్టించి. కవయించగల 
మహాకవి ఆయన. విశ్వమే ఒక, మహాకావ్యం. విశ్వకర్మ ఆ కావ్యకర్త. 


15 


లోకానికి, దేవతలకు, ధర్మానికి అతడే లధిఫజి. లోకం ప్రజానీకానికి 
సంబంధించిన జనపక్రం. దేవతలు ఆలోచనలకు, ఆచరణకు సంబంధించిన 
మేధావులు. ధర్మకర్తలు న్యాయపరిపాలనకు సంబంధించిన నిర్ణయాధికారుల 
వర్గం. ఇలా ప్రపంచ పరిపాలనకు సంబంధించిన పొలితులకు, పాలకులకు, 


నామ నవనీతం 45 


పాలనాపద్దతికి ఆధ్వర్యం వహించిన అఖిలేశ్వరుదు అందరిచేత అన్నిపనులు 
చేయించే బాధ్యత వహిస్తాడు. లోకపాంకులు, కార్యపాలకులు, న్యాయ 
పాలకులు ఎవరి విధి వారు సక్రమంగా నిర్వ హించేటట్టు చూచే సర్వాధికారి. 
తాను స్వయంగా ఏమి చేయక పోయినా అన్నీ చేసినట్టు. చేసినా చేయన ప్లే. 
అందువల్ల అతడు కృతాకృతుదు. 


ఇంత విచిత్రంగా విశ్వరాజ్యాంగం నడి పించే విశ్వేశ్వరుడు నాలుగు 
రూపాలలో నాలుగు వ్యూహాలను ఏర్పరచుకొని, నాలుగు కోరలతో నాలుగు 
భుజాలతో నలుదిక్కుల వ్యాపించి ఉంటాదు. అతనిని తప్పించుకొని 
వెళ్ళేందుకు వీల్లేదు. జాగదవస్థలో వైశ్వానర రూపంలోను, స్వష్నావ- 
స్టో తైజసరూపంలోను, సుషుప్తి(గాఢనిద్ర)లో ప్రాజ్ఞరూపంలోను, ఈ 
మూడింటికి అతీతమైన తురీయావస్థలో సర్వేశ్వర రూపంలోను పరమాత్మ 
తన ఆత్మవైభవాన్ని ప్రకటిస్తూ ఉంటాడు. ఒకప్పుడు వాసుదేవునిగా 
ప్రపంచమంతటా వ్యాపించి ఉంటాదు. మరొకప్పుడు సంకర్షణ రూపంలో 
సమస్త జీవరాశిని తనవైపు లాగుకొని గంభీరంగా ఉంటాడు. ఒకానొకప్పుడు 
ప్రద్యుమ్నరూపంలో = వెలుగులకు వెలుగుగా నిగనిగలాడుతూ ఉంటాడు. 
ఒకానొక సమయంలో ఎవరికి లొంగని అనిరుద్ధ రూపాన్ని ధరిస్తాడు. 
నాలుగు భుజాలతో పరవాసుదేవుడై భక్తులకు పారవశ్యాన్ని ప్రసాదిస్తాడు. 
పరా, పశ్యంతి, మధ్యమ, వైఖరి -- అనే నాలుగుదోట్ల అతని మహాస్వనం 
వినిపిస్తుంది. నలుగురికి నాలుగు రకాలుగా, పదిమందికి పలు విధా; 
లుగా, ప్రాణికోటికి కోటిరూపాలలో గోచరించే లోకాధ్యక్షుదు అన్ని విధాల 
చతురుడు. 


10 


లోకానికి వెలుగును ప్రసాదించే లోశేశుడు వెలుగులోనే నివసిస్తాడు. 
అతడే వెలుగు. అతనిదే వెలుగు. అతడే భుజించే భోక్త. భోక్త భుజించే 
భోజనం కూడా అతడే. ఆనందాన్ని అందించే అందం, అందంవల్ల అభించే 
ఆనందం రెండూ అతడే. అతడే ప్రకృతి. అతడే పురుషుడు. అతడే 


భోజ్యం. అతడే భోక్త. 
4 


46 విష్ణు సహస్రనామం 


అందరిని మించినవాడు కాబట్టి అన్నిటిని సమీపించే మహనీయుడు. 
ప్రపంచానికి మూలకారకుడు. పాపానికి అతనికి పొత్తు కుదరదు. పొపొ 
లను పారదోలి పరమ నికృష్ణమైన పనులనుకూడా పరమపావన భావనతో 
స్వీకరించగల బోదార్యం అతని జయ విజయాలకు ఆధారం. ప్రపంచంలో 
(పతి అణువులో మంచినే చూడగల మనస్వికీ పరాజయం ఉండదు. 
అతనిదే విజయం. అతడు నిజమైన చేత. విశ్వమంతా అతని సంకల్పంనుండే 
ఉదయిస్తుంది. ఉదయించిన (ప్రతి చైతన్యం లయిస్తుంది. కొని లయించిన 
లావణ్యం మళ్ళీ ఉదయించక మానదు. ఉదయానికి లయానికి మూలం 
అతడే. మాటి మాటికి ఉదయింపజేసి, చివరకు తనలో లయింప జేసుకునే 
పునర్వసు తత్త్వం పరమాత్మలో ఉంది. 


17 


సకల చరాచర జగత్తును క్షణంలో తనలో లీనం చేసుకుని, మరు 
క్షణంలో మళ్ళీ ప్రభవింపజేయగల జగత్త్సంభువు. వామనావతారంలో 
ఇంద్రునికి సోదరుడుగా (తమ్ముడుగా, జన్మించాడు. ఇందులో అతనికి 
పోయిన ఘనత రేదు. ఇంద్రునికి వచ్చిన గౌరవం లేదు. పరి స్థితిని 
బట్టి సరిసెట్టుకోగల వినయశీలి కాబట్టీ, పొట్టి తమ్ముడుగా పుట్టి బలిని 
పొతాళంలోకి సాగనంపాడు. పాట్రివాళ్ళలో పొట్టి, స్లూలకాయుల్లో మహా 
కాయుడు. అణకువగా ఉన్నా, అతిశయించి ఉన్నా అతనిలోని ప్రాశస్త్యంలో 
మార్పు లేదు. ఎప్పటికీ అతని కీర్తి ఆమోఘమే. అతని పవిత్రత, పరాక్రమం 
ఎన్నటికీ అకుంరితం. 


ఒకప్పుడు ఇంద్రుని తమ్ముడుగా ఒదిగివున్న వామనుడు మర్‌"కప్పుడు 
ఇంద్రుని అతిశయించిన అతీంద్రు డవుతాదు. అతీంద్రియమైన అనుభూతి 
ఆత్మకు గురుతు. పరమాత్మకు ఉనికి. యమ నియమాది సాధనంతో 
ఆత్మ సంయమంతో అంతరాంతరాలలో ఒదిగియున్న ఆత్మను దర్శించిన 
మహాత్ములకు, సృష్టి సిత అయాం రహస్యం తెలుస్తుంది. తాను 
చేసిన సృష్టిని తనకు కావలసినంతవరకు నెలకొల్సి, తాను సంకల్పించిన 
ప్రయోజనం నెరచేరగానే, తనలో లీనంచేసునొనే పరమేశ్వరుని మాయ 


నామ నవనీతం 47 


ఇందియపరాయణులకు బోధపడదు. దానికి అతీంద్రియ భావనా శక్తి 
అవసరం. అది ఆత్మపరాయణులకే నాధ్యం. 


18 


అన్ని విషయములు తెలిసినవాదు, అందరు తెలుసుకొనవల సినవాదు. 
సర్వకాల సర్వావస్థలయందు యోగముద్రలో ఉండి, దర్శనమాత్రంచేత సకల 
వర్శనసారాన్ని 'బోధిం చగలిగిన సదాయోగి మాధవుడు. మంది మంచి మాట- 
లలో తియ్యని తలపులను మందులా అందించే వైద్యుడు, చేదచేద్యుదు. 
అతని లోకోత్తర పరాక్రమం, అంతులేని ఉత్సాహం, అంతుపట్టని ఆంతర్యం 
కూమూలు మానవులకు బోధపడవు. దానికి అతీంద్రియమైన అనుభవం 
కపాలి, 


19 


మహత్తరమైన మేధస్సు, మహత్తరమైన లేజస్సు, మహత్తరమైన 
ులము, వెలుగు -- ఇవన్నీ ఆ మహామానవుని లక్షణాలు. శరీరపురుషుని, 
నందఃపురుషుని, వేదపురుషుని మించిన మహాపురుషుని ఆకృతి ఇలా 
;ంటుందని నిరూపించేందుకు వీలు లేదు. ఏ రూపంలో భావిస్తే ఆ 
హాపంలోనే ఆ బహురూపి గోచరించవచ్చు. (శ్రీకరమైన యే రూపంలోనైనా 
పరి మేయ లావణ్యంతో తన ఆత్మజ్యోతిని వెలయింపజేేు శ్రీమంతుదు 
;గవంతుడు. పెద్ద పెద్ద కొండలను కూడా అవలీలగా చిటికెనదేలి పై 
'లబెట్టగలిగిన శక్తిమంతు డా భగవంతుడు. 


20 


సర్వస్వాన్ని స్వాధీనం చేసుకోగల మహాధనుస్సు సర్వేశ్వరుని చేతిలో 
ర్వదా శోభిల్లుతూ ఉంటుంది. ప్రణవాకారంలో రమ్యంగా, నమ్యంగా ఉండే 
మూ ధనుర్భలంతోనే, మహాధన్వి మహీతలాన్ని పాలిస్తాదు, పోషిస్తాడు. 
ఏ) నికేతనం అతనికి చిరసుభాలయం. అతని అనుగహంకోసం అష్టాంగ 
హోగసాధనలో నిమగ్నులైన సాధకులకు ఆ శ్ర్రీసదనమే పరమగమ్యం. 


48 ఎస్ట్ణు సహస్రనామం 


పరమరమ్యమైన ఆ గమ్యాన్ని చేరదలదుకుని పయనించే బాటసారులకు 
శ్రీనివాసుడే అన్ని వసతులు కల్పిస్తాడు. కావలసిన పాథేయం ఇచ్చి, 
అవాంతరములయిన ఆపదలను తొలగింది, సాధనా పథాన్ని అనిరుద్దంచే సి, 
అనుగ్రహిస్తాడు గోవిందుడు. గోవిందా! అని బిగ్గరగా పిలిస్తే, పలుకుతాదు. 
చేరినవారిని చేదుకొని దేవతలకుకూడా లభించని ఆనందాన్ని వాళ్ళకు 
ప్రసాదిస్తాదు. గోవిందునిలోని గోప్యం అలాంటిది. గోరహస్యం తెలిసిన 


గోస్వాములకు స్వామి గోవిందుడు. ఆవులోని మంచితనం, వాక్కులోని 


తియ్యదనం, సురలోకపు సౌందర్యం, భూవాసుల సద్భావం -- లన్నీ 
గోవిందనామంలో గుమికూడి ఉన్నాయి. ఆ నందనందనుడు గోవిందుడు. 
21 


అంతరిక్షంలో హంసలా పయనించే ప్రభాకరుదు, ఆ (ప్రభాకరుదు ప్రస 
రింపజేసే ప్రదండకిరణాలు, ఆ కిరణాలు సాధించే సర్వదమన సామర్థ్యం 
ఆజ అన్నీ పరమహంసకు ప్రతిరూపాలు. కాంతికిరణాలు గోవిందునికి 
శాంతినిలయాలు. కిరణాంతరంగంలో చేరిన కరుణాంతరంగుడు అందరి 
అంతఃకరణంలో ఆత్మసంయమాన్ని నెలకొల్పుతాదు. కిరణాలు. చెలుగు 
నిస్తాయి. వెలుగు మెలకువ నిస్తుంది. మెలకువ తెలివిని వెలయిస్తుంది. ఈ 
తెలివితో, ఈ చెలిమితో, ఈ కలిమితో నేలమీద (పాకే పాము కూడా 
అంతరిక్షంలో గరుడపక్తిలా ఎగురుతుంది. గరుత్మంతుని పై ఎక్కి పయనించే 
పరమాత్ముడే పన్నగశాయియై పవళిస్తాదు. చక్కని రెక్కలతో చుక్కలకు 
సమీపంగా ఎగురగల సుపర్జునిలో ఉన్న ఐశ్వర్యమే ప్రక్కబలంతో ప్రాకులాడే 
పొములసామిలో కూడా ఉంది. 


త్రీహరిగర్భంలో హిరణ్యం ఉంది. హిరణ్యంలా పరమరమ్యంగా కని 
పీంచే అతని నాభిస్థానం లోకకల్యాణం చకూర్చగలదు. ఎంత తీసినా తరగని 
బంగారం అతని బొద్దులో కూరుకొని ఉంది. అయితే తపస్సంపన్నుల కే 
ఆ బంగారం కనిపిస్తుంది. 'రారా తండ్రీ'యని పీలుచుకున్న దశరథుడు, 
పాల బుగ్గల పసిడి చెక్కిలిని ముద్దిదుకున్న కౌసల్య, మన్ను తిన్న నోటిలో 
మహామహిని చూచిన యశోద -- వీళ్ళందరూ అలాంటి తపస్సంపన్నురే. ఆ 


నామ నవనీతం 49 


(పజాపతి గర్భంలో బంగారమే కాదు, పద్మం కూడా ఉంది. బంగారంలాంటి 
పద్మం పరమాత్మకు నాభిస్థానం, కేంద్రం. 


22 


మరణ మెరుగని మహనీయుడు మర్హ్యుల జనన మరణ సంసరణాన్ని 
మెలకువతో గమనిస్తూ ఉంటాదు. పండిన ధాన్యం రాలినట్టు, పరిపక్వ మైన 
ప్రాణం పంచత్వం పొందుతుంది. ఈ పరిణామాన్ని (పాణపతి అన్ని దిక్కుల 
నుండి పరికిస్తూ తిలకిస్తూ ఆమోదిస్తూ ఉంటాడు. సింహంలా వెనుకకు 
చూడటమే కాదు, నరసింహునిలా నలువైపుల చూచే నాల్గ్లుమోముల 
స్వామి సర్వసమ్మే ళనం చేసే సంధాత. ఎక్కడ ఎప్పుడు ఏ ప్రాణాలను 
ఎలా సంధానం చేయాలో తెలిసి అనుసంధించే సంధికార్య విశారదుడు 
జగన్నాటక సూత్రధారుడు, ఎన్నిపూసలు పోయినా యీ సంధిసూత్రం 
నశించదు. అది సుస్థిరమైన శాసనం. అతనికి పుట్టుక లేదు. సకలసృష్టికి 
మూలమైన అకారమే ఆ సూత్రానికి బీజాక్షరం. అకారంనుండి ఉదయించిన 
అజునికి ఆకారం లేదు, వికారం లేదు. అతని మాటకు ఎదురు లేదు, 
తిరుగు లేదు. దుశ్శాసనులకు లొంగని సుశాసనుదు కాబట్టి, అతన్ని 
గురించి ప్రపంచమంతా చెప్పుకుంటుంది. వేదాలు, వేదాంగాలు, వేదాంతం, 
పురాణాలు, కావ్యాలు, కథలు, కలాపాలు -- అన్నీ అతనికి ప్రశస్తిపాఠాలే. 
మంచిని విరోధించే మహాదానవులను క్షణంలో అంతమొందించగల అసురారి 
ఆ మురారి. 


23 


పరమాత్మ ప్రపంచానికి గురుతుల్యుడు. అందరికి మంచిని పంచి పెట్టు 
గల జగద్గురువు. అంతకుమించిన గురువు మరొకరు లేరు. అంధకారాన్ని 
తొలగించి జ్ఞానమనే వెలుగును ప్రసాదించే దివ్యధామం అతని దివ్యనామం. 
ఆ నామమే వెలుగు నిస్తుంది, నిలువ నీడ నిస్తుంది. సత్యమే ఆ వెలుగుకు 
మూలం. నారాయణుడు సత్యస్వరూపుడు. సత్యమే అతని పరాక్రమం. 
అతని పరాాకమమే సత్యం. మిగిలినది అసత్యం. అందరి పరాక్రమానికి 


50 విష్ణు సహస్రనామ 


ప్రాణంపోసే మహాప్రాణి అతడే. కనురెప్పపాటులో కాంతిని ము 
శాంతిని నెలక్‌"ల్పగల నిమిషజీవి. అసలు నిమిషమనేది అతని సంకల్పంవల్ల, 
ఏర్పడుతుంది. చలనంలేని అనాది కాలంలో ఆత్మవంతుని సంకల్పం చే? 
సృ షిలో చలనం, స్పందనం, నిమిషత్వం ఏర్పడ్డాయి. సృష్టి ఆరంభమయింది 
అతని మెడలోని ముత్యాలహారం అతిరముణీయమైనది. దానిలోని పూస? 
నిమిషాలు, హోరలు, పగళ్ళు, రాత్రులు, వారాలు, నెలలు, సంవత్సరాలు 
యుగాలు. అనంత కాల మాలను మెడలో వేసుకొని, తన అనంతవైభవాన్ని 
అక్షరరూపంలో భా వాజ్మయరూపంలో = అసంఖ్యాక జీవకోటికి అందించే 
ఉదారనుతి అతడు. వాగ్విలాసం ఉన్నంతమాత్రాన లాభం లేదు. అది 
లోకకల్యాణానికి ఉపయోగపడాలి. పరమాత్ముని పదసంపద, ప్రాణికోటికి 
పరమ కల్యాణ పరంపరలను నిరంతరం (పసాదిస్తుంది. కనుక అతదు 
సకలారాధ్యు డైన వాచస్పతి. 


24 


ఇంద్రియ గామాన్ని, భూత గ్రామాన్ని, విశ్వగ్రామాన్ని సక్రమంగా, 
సహేతుకంగా, సోద్దెశ్యంగా, సాభిప్రాయంగా తనతో పాటు ముందుకు 
తీసికొని పోయే అగణి పరమేశ్వరుడు. ఎక్కడినుంచి వచ్చామో, ఏ దిక్కున 
వెళ్ళుతున్నామో, చివరకు ఎక్కడకు చేరుకోవాలో తెలియని బాటసారులకు 
ప్రశస్తమైన దారిని చూపించే ఊరిపెద్ద భగవంతుడు. అతడు శ్రీమంతుడు. 
బాటనారులకు కావలసిన దారిబత్తెం అతనిదగ్గర పుష్కలంగా ఉంది. ఎవరికి 
ఎలాంటి పాథేయం ఎంత పరిమాణంలో ఏ రూపంలో అందించాలో 
గమనించి పంచిపెట్ట న్యాయమూర్తి విష్ణుమూర్తి. గాలి ఎలా ప్రసరి 
స్తుందో ఆ విధంగానే ఆ రూపంలోనే వాయువాహనుదు పయనిస్తాదు. 
జగన్నాయకుడు సమస్త జగత్తును సమీరంతో సమీకరిస్తాడు. స్థలాన్ని బట్టి, 
సమయాన్ని బట్టి, బుతువునుబట్టి అనేకరూపాల్లో సంచరించి, ప్రాణాలను 
నిలబెట్టే ప్రాణవాయువులాగా ప్రాణపతియైన పరమాత్మ వెయ్యి రూపాల్లో, 
వెయ్యి తలలతో, వెయ్యి కళ్ళతో, వెయ్యి కాళ్లతో అన్ని వేళలా అంతటా సంచ 
రిస్తుంటాడు. పైరగాలిలో, పడమటి వడగాద్సుల్లో, వములయమారుతంలో, 


నామ నవనీతం 51 


మండు టెండల్లో, అంతటా విశ్వావసురూసంలో విశ్వాత్మ విస్తరించి ఉంటాడు. 
ఆ విశ్వరూపాన్ని సాక్షాత్కరించుకు నేందుకు విశ్వభావన కావాలి. విష్ణు 
భావనకూ విశ్వభావనకూ బేదం లేదు. 


25 


నిజంగా ప్రపంచంతో ప్రమేయంలేని పరమాత్మ ఏ మూలసౌధంలోనో 
నిర్లిప్తంగా నివృత్తిమార్గంలో నిష్టాతుడైన సన్నా్యాసిలాగ్గా ఉంటాడు. కాని, 
జీవకోటి ఉదయానికి, అభ్యుదయానికి, లయానికి అతడే మూలకారకుడు. 
పోషించేది, శోషింపజేసుదికూడా అతడే. ఎండ వానలు, వెలుగు నీడలు, 
మంచి చెడ్డలు -- అన్నీ అతని కనుసైగను గ్రహించే వర్తిస్తాయి. కాని, 
అతడు మాత్రం నివృత్తుదు. పగలు రావాలంటే రాత్రి గడవాలి. వెలుగు 
రావాలంటే చీకటి పోవాలి. దీనికి నాంధ్యసంఘర్షణ అవసరం. ఈ 
సమరంలో ప్రధానపాత్ర వహించే ప్రభాకరుడు, ప్రచండమైన తేజస్సుతో 
ఉదయించి, చీకటిని తొలగించి వెలుగును ప్రసరింపజేస్తాడు. అగ్ని కూడా 
వెలుగు నిస్తుంది. కాని వెచ్చదనంకూడా ఇస్తుంది. గాలి వెచ్చదనాన్ని, 
చల్లదనాన్నికూడా ఇస్తుంది. ఈ రెంటికి మించిన (పాణశక్తీ నికూడా 
ఇస్తుంది. సూర్య చంద్రులలోని వెలుగు, వెన్నెల, అగ్నిలోని వెచ్చదనం, ప్రాణ 
వాయువులోని ప్రాణశక్తి బాజా అన్నింటికి ఓీజం ధరణీధరుని ధారణాశక్తి, 
మనకు ఆధారం ధరాతల మయితే, ధారుణికి ఆధారం ధరణీధరుదు. ఈ 
(బహ్మోండానికి అతదు గొప్ప కొండలాంటి వాడు. మామూలు కొండ గాదు, 

ఉర నల జ ఇలా మ్మం జ 


26 


ఇంత విశాలమైన విశ్వాన్ని భరించే భారం తనమీద ఉన్నదని విశ్వాత్మకు 
విసుగు లేదు, దిగులు లేదు, నీకు లేదు, చిరాకు లేదు. ఎప్పుడూ నవ్వుతూ 
కళకళలాదుతూ ఉంటుంది -- అతని (ప్రసన్న వదనం. ఎన్ని పనులు 
చేస్తున్నా తీరికగా కూర్చుని ఉన్నట్టు కని పిస్తాడ్డ్యుర్తును మువస్పులో ఎన్ని 
ఆలో చనలున్నా ముఖారవిందం కొంచెంకూడా WA; లో చనల. నీడలము 


a) 
firm శ 
os చ్‌. 
న 





క్తి 


ర్‌బై విష్ణు సహసనామం 
తనవైపు రానీయదు. కనుకనే అతడు సమస్త జగత్తును ధరించి 
భరించి విశ్వంభరుడని, విశ్వధారియని, విభుడని, విశ్వవ్యాప్తమైన (ప్రశంసల 
నందుకుంటున్నాడు. 


అతడు చొల మంచివాడు. మంచి మంచి పనులు చేస్తాడు. మంచిని 
మన్నిన్హాడు. మంచిని చూచి ఆదరిస్తాడు, అభిమానిస్తాడు, అనుగ్రహిస్తాడు. 
మంచినీటిని పంచిపెట్టే గంగను తనలో దాచిన జహ్నవు తాత్కాలికంగా 
మంచిని మరుగుపరిచాడు. మంచికీ, మమకారానికీ గిట్లనప్పుడు కొంత 
కాలం మంచిని దొచటంవల్ల, మవుకారంకూడా మంచిగా మారుతుంది. 
నరుడు నారాయణుడవుతాడు. నరునిలోని మమకారం నారాయణునిలోని 
మంచిని (క్రమంగా (గ్రహిస్తుంది. ఇది నర నారాయణ సమీకరణం. 


27 


ప్రపంచంతో ప్రమేయంలేని అప్రమేయుని స్వరూప స్వభావాలను నిరూ 
పించి నిర్వచించటం సాధ్యం కాదు. మన కొలతలకు, మనలెక్కలకు అందేది 
కాదు ఆ ఆత్మ. అన్నిటికి వేరైన ఆత్మతత్త (౦ ఒక పద్దతికి లొంగేది కాదు. 
అది విలక్షణం, విశిష్టం. కొని పవిత్రం. అన్నింటికీ అంటని వేస్తు చ సామాన్యంగా 
పవిత్రంగా ఉంటుంది. ఇలా మడిగట్టుకుని విడిగా ఉన్న అప్రమయుడు, 
తాను విశిష్టుడై ప్రత్యేకంగా Pe స ఇతరులను కూడా శిష్టులను 
చేస్తాడు. చెప్పినమాట వినేవాడు శిష్టుడు, విననివాడు దుష్టుడు. దుష్టులను 
శిక్షించి, శిష్టులను రక్షించటం ధరణీధరుని కర్తవ్యం. దీనికి శుచి ఆధారం. 
నిప్పులాంటిది శుచి. నిప్పుదగ్గరకు వచ్చిన ప్రతి వస్తువు నిప్పయిపోతుంది. 
కాలని వస్తువు కాల్పలేదు. అలాగే పరమాత్మ కూడాను. అతనిలోని సిద్ది అత 
నిని ఆ(శయించిన ప్రతి వ్యక్తికీ లభిస్తుంది. అతడు సాధించవల సినది "లేదు. 
సకలసిద్దులు అతనికి స్వాధినములు. దానికి సంకల్పశుద్ధి మూలకారణం. 
సంకల్పం శుద్దమయితే సిద్దిస్తుంది. మంచి మనసు మంచి పనులకు పునాది. 
మంచి తెలిపేనవాడు మంచి చేయగలడు. సిద్ధిని స్వాధీనం చేసుకున్న 
సిద్దార్దుడు ప్రపంచానికి సిద్ధిని ప్రసాదించగలడు. "సిద్ది సాధనం సిద్దుడే. 


నామ నవనీతం 53 


ఒక దీపం మరో దీపాన్ని వెలిగించగలిగినట్ల ఒకానొక మనస్వి మరొక 
వ్యక్తికి మానస మకరందాన్ని అందజేయగలడు. 


28 


ప్రపంచంలో సమస్తం నశించినా ధర్మం నిలబడుతుంది. నిలబడి 
నిలబెట్టటం ధర్మంయుక్క లక్షణం. మంచి మంచి కోరికలను “నెరవేర్పి 
మంచిని వర్షించటం ధర్మం శ పుణ్యకార్యం. ధర్మం అహోరాత్రాలు 
కర్మాన్ని సాధించినచోట, వృషభరూపంలో విచ్చేసి ధర్మసంస్థాపనకు కంకణం 
కట్టుక్‌ "ని నిలబడి ఉంటాడు విష్ణుమూర్తి. ధర్మ మే వృషభంలోని కాంతి. 
కాంతిని వర్షించటమే శ్రీకౌంతుని నిత్యకృత్యం. ధర్మం వర్షించిన ప్రతి 
దినం అతనికి పర్వదినం. విరాట్‌ పురుషుని విశాలకాయంలోని ప్రతి భాగం 
ధర్మరసంతో నిండి ఉంటుంధి. అతని కడుపులో ధర్మం కూడుకొని 
ఉంటుంది. ధర్మరసంతో నిండి నిబిడీకృతమైయున్న విష్ణుమూర్తి, వృష- 
భాకారంలో ధర్మసారాన్ని ప్రపంచానికి పంచిపెదుతూ ఉంటాడు. కరిగే 
కొద్దీ పెరిగే నీలమేఘంలాగా ఘనశ్యాముడు, కరిగిన కరుణాజలంతో 
పెరిగి పెద్దవాడవుతుంటాదు. తాను పెరగటమే కాక, ఇతరులను 
పెంచుతాడు. కరగటం, పెరగటం అతనికి సరదా. ఇలా (పపంచంతో కలిసి 
మెలసి కరుగుతూ పెరుగుతూ తిరుగుతున్నప్పటికీ, అతనికి ఏకాంతముం కే 
ఎక్కడలేని మమకారం. అందరితో ఉంటూనే అందరికీ దూరంగా ఉండగలిగిన 
వివేకి కనుకనే, .అతని దగ్గరకు వేదాలు మనోహరనాదాలను వినిపిస్తూ 
పరుగెత్తుకొని వస్తాయి. మందంగా మధురంగా మృదులంగా సరళంగా 
నినదించే వేద నదులు, ఆ రత్నాకరుని వెతుక్కుంటూ పొంగి పొరలే 
ఉత్సాహంలో అతని ఒడిలో ఇమిడిపోతాయి. ధర్మం కురిసిన వర్షజలంతో ఆ 
(శుతిసాగరుడ్లు నిండిపోతాడు, పండిపోతాడు. కాని చెలియలికట్ట దాటడు. 
గట్టులోపలనే గలగల, కలకం. 


29 


మోకాళ్ళవరకు విస్తరించిన విశాలబాహువులతో విరాట్‌ పురుషుడు 
విశ్వభారాన్ని అవలీలగా మోయగలదు. కాని అతని భారాన్ని మరెవ్వరూ 


ర్‌4 విష్ణ సహస్రనామం 


వహించలేరు. ఆజానుబాహువు, మహాబాహువు, చతుర్చ్భుజుడు -- అని 
కొనియాడబడిన పరమాత్ముని భుజబలం చూచి భావించవలసినదే కాని, 
భరించ నలవికాదు. శత్రువులను సంహరించేందుకు, ధర్మం నిలబెట్టందుకు 
ఈ అపరిమేయ బాహుబలాన్ని సుభుజుడు ఉపయోగిస్తాడు. ఈ భుజబలానికి 
తోడు భగవంతుని వాగ్విలాసంకూడా దుష్టశిక్షణకు, శిష్టరక్షణకు ఉపయోగ 
పడుతుంది. భుజబలం శరీరానికి సంబంధించింది. వాక్సంపద మనస్సుకు 
సంబంధించింది. ఈ రెంటినీ సమన్వయించుకొన్న మహామహుడు 
మహేందు డవుతాదు. సకలసంపదలను స్వాధీనం చేసుకుంటాదు. స్వాధీ 
నమైన సంపదను పదిమందికి పంచిపెడుతాడు. ఈ విశ్వసంపదలో తాను 
కూడా ఒకభాగమై పోతాడు. మట్టిలో ధాన్యమై, చెట్టులో కొయలై, జల 
ములో సారమై, గాలిలో ప్రాణమై, నిప్పులో దేడియై, నింగిలో శూన్యమై, 
అంతటా అన్నిరూపాల్లో వ్యాపించి, అన్నింటికి వసతి కల్పించిన వసుమూర్తి, 
వసుంధరకు వసుప్రదు డవుతాడు. వసువై వసువులను ప్రసవిస్తాడు. 


అతనిది ఒకరూపం కాదు. అనేక రూపాల్లో ఆ బృహదూపి 
సాక్షాత్కరిస్తాదు. సూర్యకిరణాల్లో అతనికాంతి తరంగాయమానంగా తరలి 
వస్తుంది. నిమిషాల్లో అంతరిక్షవముంతా అతని తేజస్సుతో నిండిపోతుంది. 
ఎక్కడ వెలుతురు కనిపిస్తే అక్కడ కాంతిదాత సాక్షాత్కరిస్తాదు. ఈ 
వెలుగంతా అతనిదే. అతడే యీ వెలుగు. వెలుగు లేనినచోటకూడా అతని 
వెలుగు ప్రవేశిస్తుంది. 


30 


ప్రపంచంలో ప్రకాశించేది జ్యోతి ఆయితే, పరమాత్మలో వెలి గేది 
పరంజ్యోతి. ఆది వెలుగులకు వెలుగు. ఆ వెలుగునుండే ఓజస్సు, 
తేజస్సు, ద్యుతి ఆవిర్భవిస్తాయి. శరీరానికి శోభ చేకూర్చే ఓజస్సు, మనస్సుకు 
మెరుగుపెట్ట అంత స్తే జస్సు, ఆత్మకు ఆరోకం ప్రనాదించి ఆత్మను దర్శించే 
అవకాశం కల్పించే ద్యుతి -- ఈ మూడింటికి మూలం పరంజ్యోతి. ఈ 
జ్యోతి ప్రపంచానికి వెలుగునే కాక బెదృదనంకూడా ఇస్తుంది. (ప్రకాశం, 
ప్రతాపం రెందూ ప్రపంచానికి అవసరమే. ఈ రెంటిని పరబహ్మలోని 


నామ నవనీతం ర్‌ర్‌ 


పరంజ్యోతి (ప్రసాదిస్తుంది. ఇలా ప్రపంచంలోని (ప్రతి ప్రాణికి ప్రతిక్షణం పంచి 
పెట్టనా పరంజ్యోతిలోని (ప్రకాశం మందగించదు. (పతాపం క్రీణించదు. పై 
పెచ్చు, ఇచ్చినకొద్ది హెచ్చుతుంది. కాబట్టి దానికి వృద్దే కొని, క్షయం 
లేదు. ఈ అక్షయకోశం గాలి సోకి లౌకికమైన వాక్కు అలౌకికమైన 
అక్షర మవుతుంది. అక్షరంగా మారిన వాక్కు హృదయాన్ని స్పృశిస్తుంది. 
హృదయస్పర్శతో పెంపొందిన అక్షరమే మంత్ర మవుతుంది. ఆ మంత్రమే 
పరంజ్యోతిని సాధించి పెడుతుంది. చంద్రునిలోని చల్లదనం, సూర్యునిలోని 
వెచ్చదనం ప్రకాశ (పతాపాలకు ప్రతీకలు. ఈ రెండింటికి మూలమైన 
పరంజ్యోతి అను[గ్రహం కావాలం కు స్నషమైన అక్షరాన్ని ఆరాధించ, ఆ 
బలంతో తనలోఉన్న ఓజస్సును, తేజస్సును, దీప్తిని సాక్షాత్కరించుకొని, 
నిత్య సత్య సందీప్పడయిన నిర్మలకాంతికాయుటణ్ణి సేవించాలి. చంద్రునిలో, 
సూర్యునిలో, అగ్నిలో ఉన్న వెన్నెల, వెలుతురు, వెచ్చదనం పరమేశ్వరుని 
నయనాలలో ప్రతిఫలించి ఉంటాయి. ఆ జ్యోతిని దర్శించేందుకు అక్షరమే 
ఆధారం. 


త్ర] 


క్రీ రసాగరమథనంలో ఉదయించిన అమృతాన్ని తన కిరణాల్లో పొంద: 
పరచుకొన్న చంద్రుడుకూడా, ఆ కీ రసాగరంనుండే ఉదయించాదు. 
అమృతానికి, అమృత కిరణుడైన చంద్రునికి జన్మదాత అయిన జగజ్జనకుడు 
చంద్రునిద్వారా అమృతాన్ని పంచి పెడతాడు. సూర్యునిద్వారా కాంతిని ప్రస- 
రింపజేస్తాడు. ఒకే కాంతిపుంజంనుంచి వెలువడిన వెన్నెల, వేడి వేరు వేరు 
గుణాలను వెల్లడించినట్ల, ఒకే తత్త్వం నానారూపాలలో నానాగుణాలతో 
భాసిస్తుంది. పండువెన్నెలతో (ప్రపంచాన్ని మురిపించే జాబిల్లిలో, కుందేటిని 
కూర్చినవాడు కూడా ప్రకాశకాయుడైన పరమాత్మే. దేవతలు వారి వారి 
విధులను నెరవేర్చేట్టు చూచే నియంత భగవంతుడు. అగ్ని, వాయువు, 
ఇంద్రుడు -- అందరూ అతనికి భయపడి తమ తమ విధులను సక్రమంగా 
నిర్వహిస్తుంటారు. అప్పుడప్పుడు సేగు మందగించి అజీర్ణం చేసినా, 
ఆరోగ్యం చెడినా, బొషధం ఇచ్చేవాదుకూడా పరమాత్మే. ఇహలోకంలో 


త భే (సారో కామి! ఆలే 


న rr 


ఐశ్వర్యం, పరలోకంలో ఆనందం లభించేటట్టు ఈ రెందు లోకాలకు 
వంతెనకట్టి, రాకపోకల సౌకర్యం కల్సిన్తాడట విశ్వకర్మ. ఈ సేతుబంధనం, 
బొషధ నిబంధనం -- ఇవన్నీ దేనికోసం? సత్యం, క్‌ కొనసాగేందుకు. 
ఈ రెండింటిని నిలబెట్టేందుకు పరమేశ్వరుడు నిరంతరం కృషిచేస్తాడు. 
సత్యధర్మాలు ఆయనకు రెండు. పాదాలు. ఈ పొదాలతోనే భగవంతుడు 
ముందంజ వేస్తాడు. నడిచేటప్పుడు ఒక కాలు పైన, ఒక కాలు క్రింద 
ఉంటుంది. అన్యోన్య సహకారంతో రెండుకాళ్లు ముందుకు నడుస్తాయి. 
అలాగే సత్య ధర్మ సమన్వయంతో పరమాత్మ పరాక్రమం పురోగమిస్తుంది. 


32 


భూత భవిష్యద్‌ వర్తమానాలను నడిపించే భూతనాథుదు నడిచే తీరే 
చాల విచిత్రంగా ఉంటుంది. వెనుకనుంచి వచ్చేవాళ్ళను, ఇరుప్రక్కల 
నడిచేవాళ్ళను, తొందరపాటుతో ముందుకు సాగిపాయ్యే దుందుడుకులను 
-- అందరినీ కూడగట్టుకుని వెళ్ళేందుకు సత్యధర్మ పరాక్రముడు ప్రయత్ని- 
స్తాడు. ఒకప్పుడు గాలిలా గాలిలో ఎగిరి వెళ్ళుతాడు. మరొకప్పుడు పావనమైన 
గమనంతో ప్రశాంతంగా పయనిస్తాదు. ఒకానొకప్పుడు ఎంత తిన్నా చాలని 
అగ్నిలా ప్రజ్యలిస్తాడు. ఒకప్పుదు కామాన్ని పరిహరించి దహించి వేస్తాడు. 
మరొకప్పుడు కామాన్ని కల్పించి ప్రోత్సహిస్తాదు. చేరొకప్పుడు కమనీయ 
మైన కామంలో కాంతిని వెలయిసాడు. ఒకానొకప్పుడు ధర్మ సమ్మతమైన 
కామాన్ని తనివిదీర అనుభవించవల సినదని కామకోటిని అనుమతిస్తాడు. 
ఒకప్పుడు అనుగ్రహిస్తాడు. మరొకప్పుడు ఆగహిస్తాదు. సృష్టి స్థితి లయా- 
లకు మూలకందమైన కామాన్ని సత్యధర్మాలతో సమన్వయించి సరియైన 
మార్గంలో కామయానం కొనసాగేట్టు చూచే కామేశ్వరుడు కామజగత్తుకు 
ప్రభువు. అతనివల్లనే కామం ఉదయిస్తుంది. అతని అనుగ్రహంవల్లనే 
కామం కామితార్థాలను నెరవేర్చుతుంది. అతని కనువిప్పుకు కామం 
దహించుకుపోతుంది. ధర్మసమ్మతమైన కామమే కామేశ్వరుని స్వరూపం. 


నామ నవనీతం ర్‌7 
33 


కాలపురుషుని అడుగుల్లో యుగాలు, యుగాంతరాలు ఒదిగి ఉంటాయి. 
యుగాన్ని ఆరంభించి సాగించి ముగించేది అతడే. కబళించేది కాలం. 
కాలరూపంలో భగవంతుడు చేసే పని యిదే. అనేక మాయలు పన్ని మహా 
ప్రళయాలను సృష్టించి, తన సృష్టిని తానే లీనం చేస్తాడు మహామాయావి. 
ఇలా చేయటంలో పరమార్థ మేమిటని అడగాలంకే, ఆయన మనకు 
కనిపించదు. కాని ఆయన చేసే పనులు మనకు ప్రత్యక్షంగా కనిపిస్తాయి. 
అతని చేతలే అతని చేతులు. వేలకొలది చేష్టల్లో వేలకొలది విజయాల్లో 
అతని కీర్తిగాథ వినిపిస్తుంది. అతని విజయమే అతని ఉదయం. 


34 


మహామ హిని విశ్వబాహువులతో ధరించిన ఆ మహనీయునికి ఇష్టులు 
లేరు. అనిష్టులు లేరు. ఇష్టీ చేసినవారు ఇష్టులు. లేనివారు అశిష్ట్రులు. 
వారినికూడా తన ఇష్టవర్గంలో చేర్చుకొనేందుకు విశిష్టమైన ప్రణాళిక ఒకటి 
ఉంది. శిష్టమార్గంలో చెప్పినమాట విని, చేయవలసిన పని చేసేవాళ్ళు 
ఇష్టులు. అలా చయ్యనివాళ్ళను అదిరించి బెదరించి సరియైన మార్గంలో 
పెట్టేందుకు పరమాత్ముని సాత్తికమైన (క్రోధం పనికివస్తుంది. కోపం 
పాపమే. కాని కోపంవల్ల పాపపరిహారం జరిగితే అది కూడా పుణ్యమే 
అవుతుంది. శిష్టులను ఇష్టలను ప్రోత్సహించేందుకు పరమేశ్వరుడు క్రోధాన్ని 
నటిస్తాడు. పాములా కాటు వేస్తాదు. వృషభంలా రంకె చేస్తాడు. కాని, 
పాముకాటు కాలకూటాన్ని అమృతంగా మారుస్తుంది. ఎద్దు వేసిన రంకె రస 
ధారలకు ఆధారమవుతుంది. నెమలిపింఛం పరమాత్ముని శిరస్సుకు అలం- 
కారం. అందులో విషాన్ని అమృతంగా మార్చే శక్తి ఉంది. శిష్టమార్గంలో 
భగవంతునికి ఇష్టమైన పనులు చేసేవారికి ప్రపంచమంతా అమృతమయం 
అవుతుంది. పాము కాటువెయ్యటం మాని నాట్యం చేస్తుంది. వృషభం 
వాంఛితార్జాలను వర్ణిస్తుంది. 


ర్‌రి విష్ణు సహస నామం 
చెర 


మహీధరుడు ఆడినమాట తప్పడు, మరోబాట తొక్కదు. ఆరు 
నూరైనా నూరు ఆరైనా అతని తీరే తీరు. తీర్చిన తీర్పే తీర్పు. 
అతని ద్యుతికి చ్యుతి అనేది లేదు. అందువల్ల అచ్యుతుడన అతన్ని 
అందరూ ఆరాధిస్తారు. ఇంతటి ఖ్యాతి మరెవ్వరికీ లేదు. ముందెవ్వరికీ 
లేదు. ప్రాణమే తానయిన పరమాత్మ ప్రాణికోటికి ప్రాణదాత. అదితి 
గర్భంలో ఇంద్రుని తర్వాత జన్మిం వినందువల్ల ఇంద్రునికి తమ్ము డైన ప్పటికీ, 
ఇతనికున్న (ప్రఖ్యాతి, (ప్రాధాన్యం ఇందునికికూడా లేవు. సృష్టిక్రమంలో 
ప్రప్రథమమైన జలరాశికి అతడే మూలం. అనంత జలరాశి అతనిలోనే 
నిక్రిష్తమైఉంది. నీరే కాదు, సకల చరాచరజగత్తుకు అతడే ఆధారం. అతనికీ 
మరో ఆధారంలేదు. తనకు తానే ఆధారమై, తనంతట తాను (ప్రకాశించే 
పరమాత్మ ప్రపంచంలో ప్రతికణంలో సుప్రతిస్టితుడై ఉన్నాడు. 


36 


ఎక్కడ ఉన్నా ఒక్కక్షణంలో ఎక్కడ స్మరిస్తే అక్కడికి దిగి వచ్చే 
చైతన్య మహాప్రభువు వాసుదేవుడు. అష్ట వసువుల్లో, ముక్కోటి దేవతల్లో, 
అసంఖ్యాక జీవకోటిలో అంతటా అన్ని వేళలా తన ఉనికిని స్ఫురింపజేసే 
సర్యాంతర్యామికి వాయువే వాహనం, ధువనక్షత్రంనుంచి భూమండలం 
వరకు ఏడువాడల్లో ఏడు వేగాల్లో వీచే వాయు సప్తకం అతల ఎక్క 
డికైనా తీసుకొని వెళ్ళుతుంది. అమృతంలా జారి నరకోటిని తరింప 
జే స్వభావంవల్ల అతనిని స్కందుడన్నా అనవచ్చు. ఒకవిధంగా చూసే 
ప్రతిమానవుడు, (పతిజీవి ఇలాగే ఏ మూలనుండో దిగివచ్చినవాడే. కాని 
సామాన్య మానవులు తెలియక దిగజారిన వాళ్ళు. దేవతలు, దేవదేవుడు 
తెలిసి దిగివచ్చే వాళ్లు. తెలిసి జారిన వాళ్లు తెలియక పొరపాటున 
జారిపడిన వాళ్ళను చూచి జాలిపడి, దెబ్బ తగులకుండా సరదాగా జయ్లున 
జారటం నేర్పుతారు. అలాగే సర్వలోక పితామహుడు తన పిల్లలకు ఇలా 
పైనుంచి క్రిందికి జారటం నేర్చుతాడు. పడితే పట్టుకుంటాడు. జారగా 
జారగా మోజుతో జారటం, ఆ తర్వాత జారటం మానటం జరుగుతుంది. 


నామ నవనీతం 59 


ఇది పరమాత్మకు వినోదం. జీవాత్మకు ప్రమాదం. ఈ ప్రమాదంనుంచి 
బయటపడేందుకు వాసుదేవుడు సహకరిస్తాడు. కోరిన వరాలు కురిపిస్తాడు. 
వెయ్యి సూర్యులవల్ల లభించే కాంతిని ప్రసాదిస్తాడు. ఆదిదేవుని అనుగ్రహంతో 
త్రిపురసౌందర్యం కనిపిస్తుంది. దేహపురిలోని దేవరహస్యం గోచరిస్తుంది. 
ఎక్కడెక్కడనో వెదకినా అంతు దిక్కని ఆదిదేవుడు అంతఃపురంలోనే 
పురందర రూపంలో దాగియున్నాడనే 'చిదంబరీ రహస్యం చటుక్కున 
బయటపడుతుంది. ఇదే ఆత్మ సాక్షాత్కారం, జీవన్ముక్తి. 


37 


ఆ తర్వాత జీవి శోకర హితుడవుతాదు. శోకం, మోహం, వార్ధక్యం, 
మరణం, ఆకలి, దప్పిక -- ఇవన్నీ దేహబుద్దివలన ఏర్పడే మానస 
వీచికలు. ఈ అలల అలజడి అణగిన తర్వాత అశోక మనః స్థితి ఏర్పడు 
తుంది. యోగులు అభిలషించే మనోదశ ఇదే. ఈ స్థితికి వచ్చినప్పుడు, 
తరింపజే సే తారకుడు తారలా తళతళలాడుతూ కనిపిస్తాడు. అతని శౌర్యం, 
పరాక్రమం, ఆధిపత్యం సమ్మగంగా బోధపడుతుంది. సంసార సముద్రంలో 
ఎన్ని సుడిగుండాలకో గురియై చివరకు దరిజేరిన బాటసారివలె, సంసారి 
సరసీరుహాక్సని కటాక్ష వీక్షణాలను దర్శించి తరిస్తాడు. ఒడ్డు చేరే సరికి 
నీటిలోని సుడిగుండాలు కనిపించవు. కన్నులపండువుగా విప్పారిన రెక్కలతో 
విరబూసిన పద్మాలు కనిపిస్తాయి. పద్మంలాంటి నేత్రాలతో భక్తకోటిని 
అనుగ్ర హిస్తున్న కమలనయనుడు కనిపిస్తాడు. 


తరి 


ఆ కమలమే అతని నాభిస్థానంలో కూడా కనిపిస్తుంది. అతని 
కళ్ళలో కనిపిస్తుంది. అలాంటి కమలమే అతని గర్భంలోకూడా దాగి 
ఉన్నట్లని పిస్తుంది. ఎక్కడ చూచినా కవులమే. పద్మమే, అరవిందమే. ఈ 
కమలమే _ప్రపంచవికాసానికి మూలకమలం. ఈ విశ్వకమలమే విశ్వాన్ని 
ధరిస్తుంది, భరిస్తుంది. శరీరాన్ని పోషిస్తుంది. క్రీణించే జీవంలో రాణిస్తుంది. 
క్రీణించవలసినది క్రీణించగా రాణించవల సినదానిని రాణింపజేస్తుంది. పెరుగ 


60 విమ్టు సహ।|సనామం 


వలసినదానిని పెంచుతుంది. తాను సెర్తుగుతుంది. పెరిగి “పెరిగి 
అంతరిక్షంలో విహరించే గరుత్మంతుని అధిరో హిస్తుంది. ఇది పరమాత్ముని 
వృద్ధివిలాసం. భయంకర కాలసర్ఫాలకు కాలరూపుడై అమృతం పంచిపెట్టే 
గరుత్మంతుడు పరమాత్ముని వాహనం. అతని కీర్తికి పతాక. అంతరిక్షంలో 
మహోన్నత స్థాయిలో పయనించే గరుడవాహనుడు మహాక్టుడవటంలో 
ఆశ్చర్యంలేదు. అతని అక్షరేఖ అతి విస్తతమయింది. అతని కంటికి కని- 
పించని పదార్థముండదు. అన్నింటిని చూడగల అత్యున్నత నభోముండలంలో 
గరుత్మంతుని పై ఎక్కి మహాక్టుడు కమలనయనుడు పయనిస్తూ ఉంట, 
సామాన్యమానవులు కూడా ఆ విరాట్‌ స్వరూపంలో ఏకీభవించిపోతారు. 


39 


మహాక్ష్టునికి సరితూగగల మహనీయుడు మరొకడు ఉండదు. అతనికి 
అతడే సాటి. గరుడవాహనంమీద ఎక్కి శరవేగంతో పయనిస్తుంశే చూప- 
రులకు భయం చేయవచ్చు. లేక పరమాత్ముని పరాక్రమం చూచి ధైర్యం 
కూడా రావచ్చు. సత్యానికి ధర్మానికి అతని పరాక్రమం అంకితం కదా! 
అందువల్ల నిస్తులమైన అతని పరాక్రమం నిఖిలలోకానికి అభయహేతువు 
కావటమే సహజం. ఇలా అంతరిక్షంలో పయనించే అంతరాత్మ కు భూతలంలో 
ఎప్పుడు ఎక్కడ అవతరించాలో, దిగిరావాలో తెలుసు. అందువల్ల అతడు 
సమయజ్ఞుడు. తాను చేసిన బాస గుర్తుంచుకొని ఆడిన మాట తప్పక 
సామ్యబుద్దితో న్‌. యజ్ఞయాగాదులలో తనకు అర్పించిన హవిర్భాగాన్ని 
స్వీకరించేందుకు కూడా సమయానికి అతడు విచ్చేస్తాడు. లన్ని లక్షణాలకు 
అతనిది పెట్టిన పేరు. అందం, అనురాగం, ఆనందం, పరాక్రమం, అభయం, 
బౌదార్యం అన్నింటికీ పరమాత్ముని ప్రవర్తనలోనే లక్షణాలు కుదిరిపోతాయి. 
గుణగణాలకు లక్షణాలు చెప్పుకునేందుకు పరమాత్మను లక్ష్యంగా ఉపా 
యోగించుకోవచ్చు. సకల గుణసంపన్నుడైన సర్వేశ్వరుని స్వరూప స్వభావాలు 
త్తీలను వెలయిన్తాయి. అతని అంగాంగంలో మంగళదేవత మూర్తీభవించి 
ఉంటుంది. పదిమందిలో అతని మాట నెగ్గుతుంది. సమరాంగణంలో అతని 
శౌర్యానికి ఎదురు లేదు. యోగేశ్వరుడున్నచోట శ్రీ నివసిస్తుంది. 
వసించినచోట విజయం తథ్యం. 


ఢీ 


నామ నవనితం (1 
40 


అనంత జలరాశిలో అద్దు లేకుండా చోటుచేసుకొని చొచ్చుకొనిపోయే 
మహామత్స్యంలాగా, మహీధరుడు మహాచేగంతో విక్తరంగా అక్షతంగా 
విశ్వంలో విహరిస్తాడు. నీటిలో మునిగి నశించే ప్రాణు లనేకు లుండగా 
మహామీనంలాంటి భగవంతుదు క్షరనిర పేక్షంగా తన పయనం సాగిస్తాడు. 
ఈ స్వచ్చంద గమనానికి మార్గం దానంతట అదే ఏర్పడుతుంది. అన్నింటికీ 
మూలకారణుడైన దామోదరుడు అందరిని అతిశయించి పురోగమిస్తాడు. 
ఎక్కడనైనా ఆగవలసివస్తే కొండలా ఆగిపోతాడు. కదలడు, మెదలడు. 
ఎవ్వరూ కదలించలేరు. కనిపించినదంతా యీ మత్యాానికి భక్షణయోగ్యమే. 
తినరానిది లేదు. తినలేనిది లేదు. ప్రళయకాలంలో కూడా ఈ మత్యా్యనికి 
క్షరంలేదు. ప్రళయం చివర మిగిలేది ఈ మీనం ఒకటే. గమనంలో, 
సహనంలో, విజయంలో, అభయంలో -- అన్ని విధాలా ఈ మత్స్యం 
అవ్యయుడన ఆదిదేవుని అవతారం. 


41 


ప్రపంచం ప్రసవించే ప్రాణికోటిలో ప్రకృష్ణమైన తత్త్యం ఈశ్వర 
తత్త్వం. అందరిలాంటి ప్రాణి కాక, ప్రాణాలకు ప్రాణప్రాయుడైన పరమే- 
శ్వరుడు సామాన్యభవుదు కాదు. ఉద్భవుదు. అతని పుట్టుకతో ఎంతమంది 
దుష్టుల మనస్సో క్షోభిస్తుంది. దుష్టశిక్షణ చెయ్యకుండా శిష్టరక్షణ జరగదు. 
అమృతాన్ని, విషాన్ని రెండింటినీ తనవెంట తీసుకుని పరమేశ్వరుడు (పపం- 
చంలో ఉద్భవిస్సాదు. అందువల్లనే అతదు శ్రీగర్భుదు. ఆగర్భ శ్రీమంతుడై 
అవతరిస్తాదు. దివ్యతేజస్సు భవ్యరూపం ధరిస్తుంది. ఇది ఎలా జరుగుతుంది 
అనేది చాలా విచిత్రమైన విషయం. సర్వతంత్ర స్వతంత్రుడు సర్వేశ్వరుడు 
సర్వ కార్యసాధకుదు. కార్యకారణ సంబంధాన్ని కూర్చే కారకు డతడే. 
కారణ మతడే. కార్యసాధనకు ఉపకరించే కరణం (పరమసాధనం) కూడా 
అతడే. అతడే కర్త. అతడే వికర్త. అన్ని పనులు చేసినా ఏమి చేయనే. 
అందువల అతని కార్యపద్లతి సామాన్యదృషికి బోధపడేది కాదు. గహ్యర మైన 

న ఠా టు రం 
గుహలో నివసించటంవల్ల అతని ఆచరణవిధానంకూడా గహనాతిగహనంగా, 
గూఢంగా ఉంటుంది. 

వ్‌ 


విష్ణు సహ|సనామ 
62 
42 


ఏమిచేసినా పరమేశ్వరుడు చేసే పనులన్నీ వివేకవంతంగా, వ్యవస్థ 
తంగా, పద్దతి ప్రకారం చూడ ముచ్చటగా కనిపిస్తాయి. ఎవరికి ఎంత 
ప్రాధాన్య 'మెయ్యాలో, ఏ పనికి ఎంత (ప్రాముఖ్య మియ్యాలో చక్కగా 
ఆలోచించి కార్యనిర్వహణ సక్రమంగా జరిపిస్తాడు. నిలకడగల స్వామి 
కాబటి ఇతరులకుకూడా నిలకడ నిస్తాడు. తాను మాత్రం చలించడు. 
స్థిరంగా, (థువంగా ఉంటాడు. ఎంత సమృద్ధి చేకూరినా తొణకడు. అతని 
న్టోభ్ర పరాకాష్ట చెంది ఉంటుంది కాబట్ట, అతడు నిత్యతృప్తుడై షా 
అతని తుష్టికి పుష్టికి ఎప్పుడూ ఏ మాత్రం కొదువ ఉండదు. చల్లని చూపుల 
సామికి దాపరికం లేదు. స్పష్టవాది. తన తుష్టిని, పుష్టిని, సమృద్ధిని, his 
తన సృష్టికే అంకితంచే సి, లోకకల్యాణంకోసం నిర్విరామంగా కృషిచే స 
వ్యవసాయశీలి విశ్వనాథుడు. ' 


43 


తన రాజ్యంలోని ప్రతివ్యక్తీ తుష్టితో పుష్టితో తులదూగుతూ ఉండే- 
టట్టు లోకోత్తరభావనతో ప్రజలను పాలించిన రామభద్రుడు నిర్విరామంగా 
కృషిచేసినా నిర్లిపభావంవల్ల విరాముడే అయినాడు. సకలజీవుల్లో సర్వాంత- 
ర్యామియపై సర్వదా సంచరిస్తూ ఉన్న పరాత్పరుడు (ప్రవృత్తివల్ల రాముడు. 
నివృత్తివల్ల విరాముడు. ప్రాణికోటికి పరమగతిని ప్రసాదించే ప్రభు వవటం- 
వల్ల కూడా అతడు జీవితానికి పూర్ణ విరామం కూర్చగల _ విరక్తుడు. 
జీవ రజస్సు సోకని అనాసక్తుడవటంవల్ల _ విరజుడనికూడా భావించవచ్చు. 
పరమాత్మలో లయించటమే జీవాత్మకు జీవిత పరమావధి. ఇలా 
జీవాత్మను పరమాత్మదగ్గరికి తీసుకొనిపోయే నాయకుడు, వినాయకుడు 
కూడా. వెళ్ళే జీవి, వెళ్ళే మార్గం -- అన్నీ రామునిలోని రమణీయతనే 
తెలియపరున్తాయి. విరతిలో, నీరతిలో -- రెండింటిలో రామతత త్రమే 
ఏదో ఒక రూపంలో గోచరిస్తుంది. శక్తిమంతుల్లో రాముళ్లీ మించినవారు 
లేరు: కోదండరామునికి . ఎదురుగా రణరంగంలో త వీరుడు 
లేడు. కాని రాముని నిజమైన శక్తి అతని భుజబలంలో గానీ, కోదండంలో 


నాము నవనీతం 63 


గానీ లేదు. అతని సత్యపరాక్రమం ధర్మపరాయణతలో ఉంది. ధర్మం 
అతనికి సర్వస్వం. తా ననుసరించే ధర్మమే తనకు. రక్ష - అని రాము 
కందరికీ మాటిమాటికి చెప్తాడు. విభీషణునిలోని ధర్మమే అతనికి రామా 
శయం ప్రసాదించింది. రాముడు రూసెత్తిన ధర్మం. రామునికి తెలిసినట్లు 
ఫర్మరహస్యాలు మరెవ్వరికీ తెలియవు. కనుకనే సత్య ధర్మాలకు విరోధం 
ఏర్పడినప్పుడు తల్లిదండ్రులకు, తమ్ముడికి సరియైన ధర్మం చాటి చెప్పిన 
ఫర్మమూర్తి రామమూర్తి. 


44 


ప్రణవస్వరూపుడైన పరమాత్మ బోధించేమార్గం అకుంఠితమైనది. 
వైకుంఠంలో అకుంఠితదీక్షతో ధర్మమారాన్ని ఏర్పరచి ప్రాణికోటికి ప్రణవ 
హపంలో ప్రసాదించే పరమపురుషుడు పరమారాధ్యుడు. ప్రాణ మతడే. 
పాణప్రదుడుకూడా అతడే. ప్రణవంలోనే ప్రాణం, ప్రాణనం ఉన్నాయి. 
పాణరూపంలో ప్రాణదాతయైన పరమేశ్వరుడు అంతటా వ్యాపించి 
మున్నాడు. దాగియున్న సువర్షసంపదను ప్రాణికోటికి పంచిసెడతాడు. శత్రు 
లను సంహరించి ఇష్టులకు ప్రాణవాయువును ఇస్తాడు. ఇంద్రియములు 
ఏహిర్ముఖము లయినంతవరకు అతీంద్రియమైన యీ (ప్రత్యగాత్మ స్వరూపం 
రోధపడదు. అంతర్ముఖమైన ఆరాధనవల్లనే అధోక్షజుని ఆంతర్యం అర్థము 
తుంది. 


45 


కాలం చక్రంలాంటిది. నిర్విరామంగా నిరంతరం తిరుగుతూ ఉంటుంది. 
మ్హమూర్తి చేతిలోని సుదర్శనచక్రం ఇలా నియతగతితో తిరిగే కాలచక్రానికి 
ఎహ్నం. భగవంతుడు కాలస్వరూపుడు. బుతువుల్లో సంవత్సరాల్లో సర్వేశ్వర 
ఏంకల్పమే వినోద విషాదాలను సమకూర్చుతూ ఉంటుంది. పరమాకాశంలో 
గహగతిని శాసిస్తూఉండే విశ్వరూపుదు ఒకప్పుడు ఉగ్రరూపంలో కనిపి- 
సాడు. మరొకప్పుడు విశ్రాంత మనోవృత్తితో ప్రాణికోటికి హాయి నిస్తాడు. 
కగరూపం ధరించందే అగ్ని, వాయువు, సూర్యుడు, చంద్రుడు వాళ్ళ 
గాళ్ళ పనులు సక్రమంగా చేయరు. అందువల్ల హృదయంలో దయ 


64 విష్ణు సహస్రనామం 


ఉన్నా బయటికి ఉగస్వరూపంలో కనిపిస్తూ అందరినీ అదుపులో పెట్టడం 
దాక్షిణ్య దయానిధి దక్షతకు, దాక్టిణ్యానికీ నిదర్శనం. అందరూ అతనికి 
అనుకూలురే. బుతుపరివర్తన చూచి ఆనందించే జీవకోటి ఆయుక్తీ ణాన్ని 
గమనించదు. కాలం గడిచే కొద్దీ ఆయువు క్షీణిస్తున్న విషయం, హాయిగా 
గడిపే ఆనందసమయంలో అతనికి బోధ పడదు. ఇదే విశ్వదక్రిణుని 
దక్షత, చాతుర్యం. 


46 


విశ్వతోముఖదాక్షి జ్యంతో విశ్వాత్మ విశ్వమంతటా విస్తరించి ఉంటాడు. 
అతని విస్తారం సాధారణమైన విస్తృతికాదు. స్థావరమైనది. స్థాణురూపంలో 
అనేకులకు ఆశయమిచ్చేది. తాను కదలకపోయినా ప్రాణికోటి తనలో 
చేరటంవల్ల అతని విస్త లికి అంతరాయంలేదు. కొండలు, గుహలు, అడ- 
వులు, అర్థవాలు అజ అన్నీ అతనిలోనే ఉండటంవల్ల అతనికి న్థాణురూపం 
ఏర్పడింది. జ్ఞాన స్వరూపు డవటంవల్ల అతని ఉనికికి, విస్తృతికి, నిలకడకు 
వేరే ప్రమాణం లేదు. సామాన్యంగా బీజం విస్తరించి, చెట్టుగా మారిన 
తర్వాత, బీజం నశిస్తుంది. కాని పరమాత్ముని విస్తృతి, అతని బీజరూపానికి 
ఏమాత్రం అంతరాయం కలిగించదు. బీజం బీజంగానే ఉండి వృక్షం 
పెరుగుతుంది. పరమాత్మ వికాసంలో మరో రహస్యం ఉంది. అతనిని 
కోరి అతనిదగ్గర చేరేవారే కాని, అతడు కోరవలసినది, చేరవలసినది లేదు. 
అతని దగ్గరలేని (ద్రవ్యం లేదు. అన్నకోశంనుండి ఆనందకోశంవరకు అన్ని 
కోశాలకు అతడే కోశాధిపతి. కోరిన భోగాలను అనుభవించి, కోరిన ధనాన్ని 
కొల్లలుగా కూడబెట్టి పంచిపెట్టగల శ్రీమంతుడు శ్రీనివాసుడు. 


47 


సకల సమృద్ధిశాలియైన సర్వేశ్వరునికి నిరాశ, నిర్వేదం అనేవి తెలి- 
యవు. తనకు కావలసినది లేనప్పుడు నైరాశ్యానికి తావే లేదు. 
వేదమూర్తికి నిర్వేదం అసంబద్ధం. విశ్వమంతట వ్యాపించిన విష్ణుమూర్తికి 
భూమితో, భవంతో అనుబంధం లేదు. ధర్మబంధమే అతనిని భూమండలానికి 


నామ నవనీతం (65 


సంప్పక్తం చేస్తుంది. అన్ని యజ్ఞయాగాదులకు అతడె యజమాని. నక్షత్ర 
లోకానికి కేంద్రస్థానంలో ఉండటంవల్ల అతని కనుసన్నలలో నే నక్షత్రమండలం 
సంచరిస్తుంది. చుక్కలలో _జాబిల్లిలా ఖగోళంలో అతనికి ప్రముఖమైన 
స్థానం ఉంది. ఓర్పులో, నేర్ఫులో అతడు పుడమిని పోలి యుంటాడు. 
మనస్సులోని మాలిన్యం క్రీణించిన తర్వాత, అంతరంగంలోని అలజడులు 
శాంతించిన తర్వాత తనంతట తాను. ఆవిర్భవిస్తాడు -- క్రామరూపంలో 
(పరిక్షీణరూపంలో) క్షోణీతలాన్ని చేరే పరంధాముదు. అతని కోరికలు 
పరహిత కారికలు. సకలలోకకల్యాణమే సర్వేశ్వరుని అభిలాష, 


48 


యజ్ఞమంటే స్వామికి చాలా ఇష్టం. యజ్ఞయాగాదులలో ఆరాధించ 
వలసిన పూజ్యుదు, ఇజ్యుడు అతడే. ఆరాధ్యదేవతలలో పరమారాధ్యుడు, 
పరమపూజ్యుడు, పరమేజ్యుడుకూడా అతడే. యజ్ఞయాగాదులే కాక, 
(క్రతువులు, కర్మకాండలు, సదస్సులు అ అన్నింటికీ పరమావధి యజ్ఞ 
నారాయణుడే. సాధువులు కోరుకొనే, సద్గతిని ప్రసాదించే ముక్తి కారకు 
డతడే. తాను ముక్తుడు కాబట్ట ఇతరులకు ముక్తిని ప్రసాదించగల 
సామర్థ్యం అతనికి ఉంది. అతనికి అన్నీ తెలుసు. ఉత్తమమైన జ్ఞానం అతని 
సొత్తు. అతని జ్ఞానం కేవలం బుద్ధి గమ్యమేకాదు, చూచి ఆనందించదగిన 
సుందర దృశ్యం. అన్నింటిని సమభావంతో చూచే సర్వదర్శిని దర్శించటమే 
సర్వదర్శనసారం. 


49 


ప్రపంచాన్ని పాలించే పరమేశ్వరుని పరిపాలనదక్షత విలక్షణమైనది. 
మొదటు దృఢమైన సంకల్పంతో ఆరంభించి, తర్వాత తన ఆలోచనలు పది 
మందికి నచ్చజెప్పి దానిలోఉన్న సాధక బాధకాలను సమగ్రంగా సూక్ష్మంగా 
చర్చించి, అప్పుడు ప్రజానీకానికి తన సంకల్పనారాన్ని అందజేస్తాడు. అందరికీ 
ఆనందం కలగటమే ఆనందమయుని ధ్యేయం. శరణని తన చరణములను 
సమీపించిన ప్రతివ్యక్తి కీ, ఆశ్రయ మివ్వటమే ఆ సుహృద్వరుని మహావ్రతం, 


స్త్ర 


అతిలోకసౌందర్యం, అంతులేని బొదార్యం, అపరిమేయ పరాక్రమం = అతని 
వ్యక్తిత్వానికి సమగ్రతను చేకూర్చుతాయి. అవసరమయినప్పుదు అరివర్గాన్ని 
చీల్చి చెండాడటంలో కూడా వెనుదీయడు. సహజంగా కోపిష్టికాదు. కాని 
కార్యసాధనకోసం కోపాన్ని ప్రదర్శిస్తాదు. కోపం వచ్చినా ఒళ్ళు తెలియనంత 
కోపం రాదు. కోపాన్ని అదుపులో పెట్టుకొని, లోకకల్యాణం కోసమే దానిని 
ఉపయోగించుకొనే శాంతమూర్తి విష్ణుమూర్తి. 


50 


కీరసాగరంలో తీరికగా శయనించే శేషశాయి, ఎంత కమ్మని కలలు 
wir టల ఊహించటంకూడా సాధ్యం కాదు. కాని ఆ కలల నీడలే 
జీవకోటి జీవనవిధానంలో ప్రతిఫలిస్తాయి. తాను కన్న కలలు తన బిడ్డల జీవి- 
తంలో ఫలించాలని జగత్సిత భావిస్తాదు. అదే భావనతో పిల్లలను చిచ్చికొట్టి 
నిద్రపుచ్చినట్లు, జీవకోటికి తియ్యని కలల్లో స్వస్వరూపాన్ని చూపిస్తాడు 
-- స్వష్పసౌందర్యరాశి. అనుకున్నప్పుడు ఆత్మతత్త్వ్యం -తెలియపరచటం, 
అక్కరలేనప్పుడు మరిపించటం అతని చేతిలో ఉంది. సర్వవ్యాపకుడైన 
పరమాత్మ ప్రతిజీవాత్మలో వ్యాపించి ఉంటాడు. ఒక చైతన్యమే అనేకులలో 
అనేకరూపొల్లో వ్యక్తమవుతుంది. అనేకరూపాల్లో అనేకవిధులు నెరవేరుస్తూ 
ఉంటాడు సర్వాంతర్యామి. జీవకోటిని తనలో దాచుకొని వాత్సల్యభావంతో 
అందరినీ తన బిడ్డలుగా చూచుకుంటాదు -- పరమకారుణ్యమూర్తి. రత్నా- 
లను దాచిన గర్భంలో జీవరాశినికూడా దాచి కాపాడుతాడు ధనేశ్వరుడు. 
నిధనపతి సన్నిధిలో నిధనం కూడా ధనంగా మారుతుంది. 


51 


రత్నరాశిని, జీవరాశిని తనలో దాచుకొన్న ధర్మాత్ముడు ధర్మాన్ని 
కూడా దాచి కాపాడుతాదు. రక్షించినవారిని రక్షించటం ధర్మ లక్షణం. 
కాబట్టి, ధర్మపరాయణుడైన నారాయణుడు ధర్మాన్ని కాపాడి "పంచి 
పంచి పెడతాడు. మంచిని పెంచాలి, చెడును పరిహరించాలి. క్షరాన్ని 
నిరసించాలి, అక్షరాన్ని ఆరాధించాలి, ఇదే భాగవత ధర్మం. భగవత్‌ 


నామ నవనీతం (7 


సిద్దాంతం. ఈ సిద్దాంతాన్ని నిరూపించి కార్యరూపంలో చూపించే విధాతలో 
ఈ పరమ ధర్మానికి సంబంధించిన లక్షణాలన్నీ కూదుకొని ఉన్నాయి. 
Aa 
పరమాత్మ స్వరూపం బోధపడితే చాలు, పరమరహస్యం తెలిసిపోతుంది. 
కాని లజ్జేయుడైన అంతరాత్మలోని ఆంతర్యం అంత సులభంగా అంతు 
చిక్కదు. వెయ్యి కిరణాలతో చేవెలుగులతో విశ్వమంతటా వ్యాపించిన 
విభుని దివ్య లీలలు అవాజ్మానస గోచరాలు. సొత్తి $కమనః సతి, సర్వేశ్వరుని 
= థా 

అనుగ్రహం దీనికి సోపానాలు. 


52 


ప్రపంచంలో మనకు కనిపించే కాంతికి, కిరణరాశికి పరమాత్మ 
కేంద్రంలో ఉన్నాడు. అతన ఉనికిని గమనించాలంట అతని సాత్తి సక్‌ 
చైతన్యాన్ని అలవరచుకోవాలి. ద్వంద్యాతీతమైన సరమ సాత్త్విక మనః 
స్థితికి దేవదేవుడు కరిగిపోతాదు. సింహంలా ఠీవిగా దర్శంతో జీవజగత్తులో 
సంచరించే నరసింహుడు, మ హేశ్వరుడు, మహాదేవుడు, ఆదిదేవుడు, - దేవ 
దేవుడు గురువుగా సాక్షాత్కరించి తన దివ్యసందేశాన్ని మనకు అందిస్తాడు. 
దేవతలకుకూడా అతడే గురువు. గురువులకు గురువైన జగద్గురువు వాసు 
దేవుని అనుగ్రహంతో (ప్రపందనాసనలు నశించి, ఈశావాస్యమైన ఐశ్వర్యం 


లభిస్తుంది. 
53 


సంసార సముద్రాన్ని తరించి, ఇతరులను తరింపచేయగల తారకే- 
శ్వరుదు సర్యోత్తముదు. ఉత్తములకు ఉత్తరుడు. ప్రాణికోటి ఎదుర్కొనే 
ప్రతిప్రశ్నకు ప్రత్యుత్తర మియ్యగల ప్రశ్నోత్తరుదు. సామాన్య జంతుజాలానికి 
అతీతంగా అత్యున్నతస్థాయిలో ఉంటాదు కనుక ఉత్తరుడు. గోకులంలో 
గోవులను పాలించే గోపాలుడు సామాన్యబాలుదు కాదు. అతడు కాచే 
గోవులలో సమస్త భూమండలం, నశించని నాకలోకం, ఉదారమైన వాగ్వి- 
లాసం, సర్వేంద్రియ సమూహం -- లన్నీ ఇమిడి ఉన్నాయి. వీటన్నిటికీ 
అధిపతియైన గోపతి -- గోపగోపీజనుల నోముల పంటగా గోకులంలో 


సహ! లన కన ళు 


—_ లా 


అవతరించాదు. గోవులతోపాటు భూమ్యాకాశాలను, పుణ్యపాపాలను, వాగ్వి- 
భూతిని కూడా పాలించిన గోపతి గుప్తరూపంలో ఉంటాడు. తనదగ్గర 
చేరిన వాళ్ళను కాపాడటంలో గోపాలుని గోప్యం కూడి ఉంది. వాక్కును, 
మనస్సును శాసించే గోప్త అందరికీ అందుబాటులో ఉండదు. వాక్కు 
అతనిని వర్ణించలేదు. మనస్సు అతనిని ఊహించలేదు. 'దేవలం 
జ్ఞానమే అతన్ని తెలుసుకొనగలదు. అజ్ఞానం నశిస్తేనే రాని, జ్ఞానం 
ఉదయించదు. జ్ఞానంవల్లకాని, నిశ్చలమైన భక్త కుదరదు. కాబట్టి పరము 
గోప్యంగా ఉన్న గోపతిని జ్ఞానమే గుర్తించగలదు. పురాతనుడైన పరాత్సరుదు 
సకల శరీరధారులను అనాదికాలంనుంచి పోషిస్తూ ఉన్నాడు. [ప్రాణికోటిని 
పోషించటమే అతనికి పుష్టి. పిల్లలు కదుపునిండా తింటే తన ఆకలి 
తీరినట్టు భావించే తల్లివరె, భగవంతుడు తన బిడ్డల పుష్టినే తన పుష్టిగా 
భావిస్తాడు. నీరే ప్రాణాలకు ఆధారం. ఆ నీటితో బైతికే ప్రాణికోటికి 
అధీశ్వరుడు కపీంద్రుడు. శాభామృగముల సాయంతో, లోక రావణుడయిన 
రావణాసురుని సంహరించటంలో రామచంద్రుని జొదార్యం వ్యక్తమవు 
తుంది. తనకు సాధ్యంకాక కాదు; ఇతరులను తరింపజేయవలెననే పీపాసతో 
కోదండపాణి కపిపుంగవులను ఇశయించాదు. అతని దాక్షిణ్యం అలాంటిది. 
ఎంత దక్సుడో అంత దక్రీణుదు -- అనుకూలుదు. అతని మంచితనానికి 
తిర్యగ్యోనులు కూడా అనుకూలు రయినారు. వానరులను కూడగట్టుకుని, 
వారధి కట్టించిన రామభద్రుని మంచితనం, ఆతని గుణగణాల్లో అన్నింటినీ 
మించినది. 


ర్‌ 


అంత మంచితనానికి అతని ఆహారంకూడా కొంతవరకు కారణమై 
ఉండాలి. సకలజీవుల శరీరంలో (పచేశింది, వాళ్ళలోని సత్త సారాన్ని 
(గ్రహించి, భుజించే మహాభోక్త సోనుభుక్కు -- అమృతభుక్కు. యజ్ఞ 
యాగాల్లో సోమరసాన్ని ేలిలచే యజ్ఞపురుషుడు సోమరసంలోని సౌమ్యాన్ని 
అణువణువులో స్యందింపజేస్తాదు. గ్రేరసాగర మథనంలో అమృతం, అమృత 
కిరణుడైన చంద్రుదు ఉద్భవించారు. అమృతాన్ని అందరికీ పంట పెల్లి, 


నామ నవనీతం 69 


అమృతకిరణుళ్లో అమరేశ్వరునికి శిరోధార్యంగా కూర్చిన జయభదుడు 
విష్ణుమూర్తి. దేవతలను రాక్షసులనుకూడా తృప్ర్తిపరచిన నేర్పరి. లోక 
కల్యాణంకోసం గరళంకూడా గటగట త్రాగిన అమరేశ్వరుడు. అమృతం 
కురిపించే సోముల్లో తలదాల్సి, తానుకూడా ఉమాస హితుడవటంవల్ల సోమ- 
త్వాన్ని పొందాడు. నోమరసం (త్రాగిన యజ్ఞపురుషుడు, అమృతం త్రాగిన 
అమృతాంశుడు, ఉమాపతిత్వంవల్ల సోముడైన సోమేశ్వరుడు -- అందరూ 
పురుషోత్తముని అంశాలే. సజ్ఞనులలో ఉత్తముడు, మహనీయుడు అవటంవల్ల 
పురుషోత్తముళ్లి పురుష సత్తముడని కూడా అనవచ్చు. అందరిని జయించిన 
విజయుడవటంచేత అతనికి పురుజిత్తనికూడా పేరు. అస లతడు జయ 
భద్రుడు, వినయమోహనుడు, సత్యసంధుడు. అతని విజయానికి వినయం 
ఆధారం. వినయానికి సత్యం ఆధారం. ఈ జయ వినయాలవల్ల, సత్యనివృవల్ల 
అతనికి పూజార్హత లభించింది. దాసరి(దశార్ల్రుకులంలో జన్మించినా, పాండ 
వుల అగతొాంబూలం అతనికే చెందింది. దాశార్హుడు పూజార్హు డవుతాడా? 
అన్న ఆక్షేపణ, రాను రాను దాశార్తుడే పూజార్హుడనే సిద్దాంతానికి దారి 
తీసింది. దానాలను గ్రహించే దశార్ణజాతి, పురుసత్తముని పుట్టుకతో 
పూజ్యస్థానం వహించింది. అలాగే సాత్వత తంత్రాన్ని అనుసరించే 
సాతాని జాతికికూడా యదుపతి అధిపతి అయినాడు. బ్రహ్మస్పర్శచేత 
పామరుడుకూడా పొవను డవుతాడు. 


55 


పరమేశ్వరుని విజయానికి నిదర్శనం అతని జీవలక్షణం. జీవికి వినయం 
నేర్పేందుకు తానే జీవియై, తనలోని బ్రహ్మత్యాన్ని జీవికి ప్రసాదిస్తాడు 
-- సర్వసాక్రియైన సర్వేశ్వరుడు. వినయంవల్లనే ముక్తి లభిస్తుంది. శక్తి 
చేకూరుతుంది. ముక్తిని ప్రసాదించే ముకుందుదు మూడులోకాలకు అధిపతి 
అయినప్పటికీ, ముద్దుకృష్ణుడుగా సామాన్యజీవిగా నటిస్తాడు. కాని అవసర 
మయినప్పుడు, అవకాశం దొరికినప్పుడు తన విక్రమాన్ని (పకటిస్తాదు. అతని 
విక్రమం మహార్గవంలాగా ఆనంతం, అపరిమితం. జీవాత్మ లోని చెతన్యం 
పరిమితం. పరమాత్మ పరాక్రమం అనంతం. అన్నింటిని అంతమొందించే 


డం 


అంతులేని ప్రభావం తనకు ఉన్నప్పటికీ, ఏమి తెలియనట్టు ఏ సముదం 
మూలనో నిశ్చింతగా నిద్రపోతుంటాడు విద్రమెరుగని న్రీరసాగర శయనుడు. 


56 


అకారంనుండి ఆవిర్భవించిన అజుడు వైష్ణవవర్చస్సుతో కోటి మన్మథు 
లకు సాటియ్డై సృష్టిని, దృష్టిని ఆకర్షిస్తాడు. అతని దివ్యమంగళ విగ్రహం చూడ 
గానే అతనికి నమస్కరించాలని పిస్తుంది, పూజించాలని పిస్తుంది, సేవిం- 
చాలని పిస్తుంది, ఏమేమో చెయ్యాలని పిస్తుంది. ఏమిచేసినా చాలదనిపి- 
స్తుంది. అతని మహార్లత - గిరాకి - అలాంటిది. కాని యా మహార్లత అతనికి 
స్వభావ సిద్దంగా వచ్చిందే కాని, మధ్యలో తెచ్చి పెట్టుకొన్నది కాదు. సహజంగా 
లభించిన స్వత్వ్యం, సంచితమైన సంపద కాదు. అందువల్ల అతనికి శత్రువులే 
లేరు. మిత్రులు కాని అమిత్రు లెవరయినా ఉంటే వాళ్ళనుకూడా తన సహజ 
వాత్సల్యంతో, అవ్యాజమైన అనురాగంతో తన వారినిగా చేసుకుంటాడు. 
జయింసబడీన అమిత్రులే కాని, జయించవల సిన శత్రువులు లేరు. అందరికీ 
ఆనందం పంచిపెట్టటమే అతని ఏకైక లక్ష్యం. అతని అంగపత్యంగాలు 
ఆనందంతో పొంగిపోయే తరంగాలు. ఆనందమయుని అంతరంగం నందన 
వనంలా నయనమనోహరమే కాక, ఆత్మానందానికి మూలకంద మవుతుంది. 
అనుక్షణం ఆనందంలో మునిగి, ఆనందంతో "పెరిగి, అందరికీ ఆ ఆనం- 
దాన్ని పంచిపెట్ట నందనందనుడు -- సత్య ధర్మ సమీక్షణంవల్లనే మూడు 
లోకాలను పాలించగలుగుతున్నాడు. ఏ లోకంలో చూచినా ఆలోకం, 
ఆనందం సత్య ధర్మ పరిపాలనవల్లనే సాధ్యమవుతున్నవి. సత్యం, ధర్మం 
సర్వేశ్వరుని చరణద్వయం. ఆ బలంతోనే లోకనాయకుడు లోకత్రయాన్ని 
సేవించగలుగుతున్నాడు. లోకం అతో ఆరాధిస్తుంది. లోకాన్ని అతడు 
సేవిస్తాడు. ఈ సేవ్య సేవకభావన చాలా విచిత్రమైనది. 


57 


పుట్టుకతోనే మహనీయుడైన మహార్లుడు మహర్షుల హృదయంలో 
నివసిస్తాడు. సమగ్రంగా చేదవాజ్మయాన్ని పరిశీలించి, విశుద్దమైన ఆత్మ 


నామ నవనీతం 71 


తత్త్వాన్ని సాంఖ్యరూపంలో నిరూపించిన మహర్షి కపిలాచార్యుడు, సాక్షాత్‌ 
భగవదంశతో అవతరించిన భాగవతోత్తముడు. సిద్దులలో ప్రసిద్ధికెక్కిన కపిల 
మహర్షిని నేనని భగవంతుడే తన గీతలో చెప్పుకున్నాడు. ప్రపంచ మొక 
మహారచన. ఇది భగవత తమైన భవ్య మహాకావ్యం. ఈ కావ్యపరిశీలనచే సి, 
యిందులోని కావ్యాత్మను గుర్తించి, వివరించగల మహాత్ములు వందనీయులు. 
కృతిని, కృతొన్ని గుర్తించినవారు నిజంగా కృతజ్ఞులు. ఇలాంటి కృతజ్ఞులకు 
దారిచూపేవాడు - మేదినీపతి, ప్రపంచాన్ని నిర్మించిన విరించి. మేదిని 
(భూమండలం)లో సామాన్యమానవునికి మేదస్సే (రక్తమాంస సముచ్చయం) 
కనిపిస్తుంది. కాని కృతజ్ఞతాభావంతో గమనించి చూస్తే, యీ మేదస్సుకు 
చేతస్సును ప్రసాదించే మేధస్సు కనిపిస్తుంది. మేదినీపతి గోచరిస్తాడు. ఆ 
మేదినీపతి మూడుపాదాల్లో సంచరిస్తూ ఉంటాదు. మెలకువతో తిరుగుతు- 
న్నప్పుడు వైశ్వానర రూపంలోను, కలలుకంటూ నిదురపోయే సమయంలో 
తైజసరూపంలోను, గాఢనిద్రలో మైమరచి పరున్నప్పుడు ప్రాజ్ఞరూపంలోను 
ఈ త్రిపాది పరమేశ్వరుడు సాక్షాత్కరిస్తాడు. మూడు వేదాలకు, మూడు 
కాలాలకు, మూడు లోకాలకు, ప్రణవంలోని మూదు మాత్రలకు, మూడు 
గుణాలకు -- ముక్తసరిగా చెప్పాలంకే - ప్రపంచంలో కనిపించే త్రయి 
కంతటికీ అధ్యక్షత వహించే స్వామి, ప్రళయాన్ని లీలగా ప్రదర్శిస్తాడు. సమస్త 
సృష్టి నశించినా, పడవకు ఢీకొన్న తన మహాశ్చంగంతో సృష్టిబీజాన్ని నిలబెట్టై 
మహామీనంగా, మృత్యువుకు మృత్యువుగా, అంతకాంతకుడు అవతరిస్తాడు. 
మృత్యువును కల్పించి చేరే పించి తొలగించే లయ్మగా హి మహేశ్వరుడు. 


50 


మహావరాహరూపంలో అవతరించి, మహామహిని మహాప్రళయం నుంచి 
కాపాడిన గోవిందుడుకూడా అతడే. గో సంరక్షణ, భూసంవర్హన గోవిందుడైన 
మేదినీపతికి ప్రధానమైన లక్ష్యం. ఈ మహత్తరమైన కార్యనిర్వహణకు అతనికి 
కావలసిన సైన్యంకూడా సిద్దంగా ఉంది. కనకాంగద కేయూరాలతో, కమ- 
నీయరూపంతో, కదనరంగంలో దుమికి, పరమగంభీరమైన సమరతంత్రంతో 
అరివర్గాన్ని అరికట్టగల మహాశూరుదు గోవిందుడు. ఎవరికీ అంతుపట్టని పట్టు 


72 వష సవాసనామం 


అతడు సాధించాడు. అతని యుద్దవైఖరి గుహ్యం, గహనం, గోప్యం. ఒక 
చేతిలో సుదర్శనచక్రం, మరోచేతిలో కౌమోదకి తీసుకొని, సమరాంగణంలో 
అనిరుద్దమైన తేజస్సుతో అవతరిస్తాడు. విజయం అతని స్వాధీనం. 


59 


తొనెంత స్వాధీనుడో, తాను సృష్టించిన జీవకోటికూడా అంత 
స్వతంత్రంగా సమగ్రంగా స్వశక్తితో జీవించాలని, సృష్టికర్త సంకల్పం. అలాగే 
ఏ జీవికి ఆ జీవి సర్వాంగసుందరంగా స్వయంసమృద్దంగా స్వాంగంగా ఉండే 
జీవనవిధానాన్ని ఏర్పరచిన వేధను, వేధించగల మేధావి లేదు. అత డజే- 
యుడు. సకలసృష్టిని ఆకర్షించే దృఢగ్యాతుడు సంకర్షణుదు. తాను గీ విన 
గీటు తాను దాటడు. మరొకరిని దాటనియ్యడు. అమచ్యుతునియందలి యీ 
దృఢవ్రతత్వం అనన్య సామాన్యమైనది. సంకల్పమాత్రంచేత సకలసృష్టిని విక- 
సింప జేస్తాడు. క్షణంలో లయింపజేస్తాడు. మిత్రరూపంలో రాత్రిని పగలు 
చేస్తాడు. వరుణరూపంలో పగటిని రాత్రిగా మారుస్తాడు. తలచుకుంటే 
అవనీతలాన్ని ఏక్సార్థవం చేస్తాడు. లేకుంకేు వసుంధరను సస్యశ్యామలం య. 
వాన కురిపిస్తాడు. చెట్లు చేమలను పెంచుతాడు. చెట్టులా గట్టిగా నిలబడి 
ఉంటాడు. విశాల నేత్రాలతో విశాలవిశ్వాన్ని తిలకిన్నాడు. గొప్పమనస్సుతో, 
మహోన్నతమైన జౌదార్యంతో సృష్టిలోని కణకణాన్ని కరుణతో కనికరిస్తాడు. 


60 


అంతటి కరుణావరుణాలయుడైన భగవంతుడు భాగ్యలాలసులకు 
భాగ్యం పంచిపెడతాడు. భాగ్యభావన పరిత్యజించి, భగవచ్చింతనకు జీవితం 
అంకితంచే సిన భాగవతులకు పరమానందం ప్రసాదిస్తాడు. భోగభాగ్యాలకం టె 
యాగయోగాలే (శేయస్కరమని భావించిన పుణ్యజీవులకు ఐశ్వర్యం, ధర్మం, 
యశస్సు, (శ్రేయస్సు, జ్ఞానం, వైరాగ్యం క్రమక్రమంగా ప్రసాదించి, చివరకు 
నిష శేయసానందానికి పాత్రులను చేస్తాడు. లోకుల రాకపోకలను, కలిమి 
లేములను, తెలివితేటలను తేటతెల్లంగా తెలిసిన భగవంతుడు, పరమానంద 
నిలయుడు. మోకాళ్ళవరకు వేలాడే నిలువంత వనమాల -- అతని 


నామ నవనీతం గు 


నవ్యలావణ్యానికి చిరంతనశోభను చేకూర్చుతుంది. శబ్ద స్పర్శ రూప రస 
గంధాల సమ్మేళనం ఆ పూదండలో గుబాళిస్త్ఫూ ఉంటుంది. ఆ దండలోని 
పూలు, అతదు తనంతట తాను పెంది పూయిందుకున్నవి. దానికి 
నిదర్శనం బలభద్రుని తలపించే అతని చేతిలోని నాగలి. హలంతో వనమాల 
తయారయితే, హల్లులతో వర్ణమాల తయారవుతుంది. ఈ వనమాలలో 
వర్ణమాలకూడా మిళితమైవుంది. నిజానికి అది బీవనమాల. ఆదిత్యునివలె 
చిర నవీనం. నిత్యం ఉదయించి, నిత్యం అస్తమించే ఆదిత్యునిలో ఉన్న వెలుగే 
యీ వనమాలిలో గోచరిస్తుంది. అదితి గర్భంనుంచి ఉదయించిన, దేవత- 
లలో మిన్నగా మింటినంటి వరించే దివాకరుదు అందరిని అతిశయిస్తాదు, 
వెలుగులో, కదలికలో, గగనంలో, కదనంలో అతన్ని మించిన సహదేవుడు 
లేడు. మహారథి లేదు. అతనిది తొలి వెలుగు. తొలి చలనం. మిగిలిన 
వెలుగులకు, చలనాలకు లది మూలం. 


61 


ఇలా ప్రచండవేగంతో కోదండపాణి దండకారణ్యంలో స్వెరవిహారం 
చేస్తుం కే, ముయ్యేడు మారులు క్లాత్రజగత్తును దుయ్యబట్టిన పరశురాముడు 
స్ఫురిన్హాడు. దశరథరాముదు ధనుర్విద్యాపారంగతుదు. పరశురాముడు 
గండ్రగొడ్డలికి రావబిడ్డలను బలిచెసిన సంగ్రామశూరుదు. ఒకడు బ్రహ్మ 

(a GG Cc 
తేజంతో రంజిలే రావబిడ. మరొకదు క్షతియశౌర్యాన్ని ప్రదర్శించిన 

౧ (a (oe) గ) 

బుషి కుమారుదు. ఈ రెండింటి సమ్మేళనం విష్ణుపరాక్రమం. కనుకనే 
పరమదారుణంగా రూపొంది, దుష్ట్రగ్‌ క్ర ణకు తోడ్పడింది. వీర మరణం ప్రనా 
దించే విలుకాడే, దివ్యభోగాలను కూడా అనుగ్ర హించగలదు. అంతరిక్షంలో 
విహరించే వరదహస్తం, అందరికీ యథోవితమైన అభయం సూవిస్తుంది. 
పైనుంచి ప్రసరించే పరమాత్మ పర్యచేక్షణం సకలజీవరాశిని సమస్తంగా 
చూడగలదు. వ్యస్తంగా -- చేరుచేరుగా -- చూచి ఎవరికి కావలసినది 
వారికీ లభించెట్టు చేయగలదు. భగవంతుని చూపుల్లో నే అతని వాక్కు 
ప్రసరిస్తుంది. నోటినుంచి వెలువడే వాక్కు మామూలు మాటలను, 
లౌకికమైన భావాలను మాత్రమే చఎలయించగలదు. కాని, కళ్ళు చూచిన 


74 విష్ణు సహస్రనామం 


దాన్ని చూచినట్ట చెప్పాలంటే కళ్ళే చెప్పాలి. నోటిదాకా వెళ్ళేసరికి 
చెప్పవల సినవిషయం చప్పని వాదవిగా మారిపోతుంది. అసలు రుచి 
చవిచూచిన ఛవికే తెలుస్తుంది. అదే చెప్పాలి. పరమాత్ముడు పలికే 
వాక్కు ఇలాంటిది. పెదిమలు కదిలించకుండా నేత్రసంచలనంతోనే సమస్తం 
చెప్పగల వాచస్పతి వాగ్విలాసమే, తపస్సంపన్నుల al చూచాయగా 
కనిపిస్తుంది, వినిపిస్తుంది. వాక్కును బుక్కుగా మార్చి పరమ రసాయన 
మిదే. 


62 


వాచస్పతినోట వెలువడే మాటలు పాటలుగా మారి, సామగానంలా 
సాగి, వేదనాదాన్ని వినిపిస్తాయి. నాభినుండి ఉదయించి, కంఠంలో ప్రస 
రించి, నాలుకలో పలికే పరమరమణీయ మైన వాక్కు స్వరంలో, రాగంలో, 
లయలో మూడురకాల సామ్యాన్ని వెలయించి సమయజ్ఞుని సామరస్యాన్ని 
చాటిచెపుతుంది. లకారంనుంది చెలువడిన నాక్కు, చివరకు లకారంలో నే 
లీనమైపోతుంది. ఇది వాక్సపంచంలో జరిగే నిర్యాణం. ఇలా వెలుగునుండి 
ఉదయించిన వెలుగు మళ్ళీ చెలుగులో కలిసిపోవటమే నిర్వాణం. ఇది 
పరమేశ్వరుని అక్షరలీల. ఉదయాస్తమయముల మధ్య వికసించిన వాక్కే 
సంనారబాధల ననుభవించే భవ రోగులకు మందు. ఈ మందును 
తయారుచేసి, అందరికీ అందజేమే వైద్యుడు, చేదవేద్యుడయిన పరమాత్మ. 
సర్వస్వం పరమాత్మకు అర్పించి, నిశ్చింతగా, నిష్టగా, శాంతియుతంగా 
జీవితం గడపటమే జీవిత పరమావధి. ఈ బుద్దిని ప్రసాదించి తనలో 
లయింపజేసికొనే పరాయణుదుకూడా నారాయణుడే. నరకోటికి పరము 
శరణ్యుడైన నారాయణుడే సమస్తధర్మాలకు, కర్మలకు, భక్తికి, జ్ఞానానికి, 
ధ్యానానికి, గానానికి, జీవిత సర్వస్యానికి పరాయణుడు. 


63 


శుభమైన వాక్కును వెలయించే వాగీశుదు స్పురదూపి, శుభాంగుదు. 
అతనిరూపు చూచినంతనే మనస్సు శాంతిస్తుంది. కువలయానందకర మైన 


నామ నవనీతం 75 


చల్లని వెన్నెలలా అతని వాక్కు సర్వజన మనోహరంగా ఉంటుంది. గాలిని తిని 
కమ్మని పాటకు తనివిచెందే పాము, పలుకుల సామికి పాను. కళ్లు మూసు 
కొని పారవశ్యంతో గానం వినే పన్నగం వొక్ప్సతికి చాల ఇస్టం. వాక్కును 
లోకంలో ప్రసరింపజేయటం, రక్షించటం, దాచటం, పెంపొందించటం వాగ- 
ధీశ్వరుని కర్తవ్యం. వేదవాక్కుకు ఆయన ధర్మకర్త. ధర్మమన్నా, ధర్మాన్ని 
కాపాడే వృషభమన్నా ఆయనకు ఎనలేని అభిమానం. ఎద్దు రంకెవేస్తే 
మబ్బు కరిగి కురుస్తుంది. అలాగే ధర్మం పిలిస్తే పరమాత్మ పలుకుతాడు. 
ధర్మ రక్షణకు వాగ్విభూతి కూడా చాలా అవసరం. వాక్కుద్వారా మనస్సును, 
మనస్సుద్యారా ఆత్మను అవగాహనం చేసుకొనవచ్చు. కాని, ఆ వాక్కు 
ధర్మసమ్మతమైనదిగా ఉండాలి. అందుకనే స్వామి ధర్మవర్దనియైన వాక్కు 
కోసం వెదుకుతూ ఉంటాడు. ధర్మం పలుకని వాజ్మయం వ్యర్థం. మాటలు 
రాని ధర్మం మనిషికి చేటు. ఈ రెండింటిని ఒకచోట సమకూర్చటం 
శాంతిదాత సద్ధర్మం. 


64 


ఈ మహత్కార్యాన్ని లోకుల యోగక్షేమంకోసం పరమశివుడు శివ 
సంకల్పంతో సాధిస్తాడు. ఈ సంకల్పం నెరదేరేంతవరకూ అతని ప్రయత్నం 
సాగుతూనే ఉంటుంది. పని విరమించటంగాని, మనస్సు మరలించుకిన- 
టంకాని జరగదు. (ప్రజల మంచికోసం ఏ పని ఎంతవరకు చెయ్యాలో బాగా 
ఆలోచించి, దాని ననుసరించి తన నివృత్తిని, ప్రవృత్తిని. నియమించుకుం- 
టాదు. సాధ్యంకాని దాన్ని, సాధ్యంకాని వారిని చక్కబరచేందుకు సంక్షిప్త 
మైన పద్దతులనుగూడా ప్రయోగిస్తాదు. ఏమి దేసినా మన మంచికోస సు. 
ఈ సాధనలో పరమేశ్వరునికి పరమేశ్వరి సహకారం పూర్తిగా లభిస్తుంది. 
ఆమె యెప్పుడూ ఆయన వక్షస్థలం పై కోభిస్తూ ఉంటుంది. ఆమెకు 
చిహ్నంగా, శ్రీవత్సం లని ప్రసిద్ది ౩ కన పుట్టుమచ్చ, ఆయన వక క్షఃస్థలాన్ని 
అలంకరిస్తూ ఉంటుంది. శ్రీపతికి శ్రీహృదయమే నివాసస్థలం. భగవదంశ 
ఎక్కడెక్కడ అవతరిస్తే అక్కడక్కడ శ్రీదేవి కూడా చేరుతుంది. కాని, 
శ్రీపతితో సరితూగగల శ్రీమంతుడు మరొకడు లేదు. 


76 విష్ణు సహస్రనామం 
65 


శ్రీలకు నిలయమైన శ్రీనాథుడు తనను ఆశ్రయించినవారికి శ్రీపరం- 
పర ప్రసాదిస్తాడు. సిరిసంపదలు, భోగభాగ్యాలు, ఐశ్వర్యం, ఆనందం, కీర్తి, 
ప్రతిష్ట == ఇలాంటి (శేయఃపరంపరకు శ్రీదేవి అధిష్టాత్రి. ఆమె శ్రీమన్నా- 
రాయణుని సతీమణి. శ్రీమంతుని స్మరించినంతమాత్రాన శ్రీలు వర్షిస్తాయి. 
తన కాంతుని చూచినంతనే శ్రీకాంత, గశ్రీలకు నిశ్రేపమవుతుంది. ఆమె 
వెలయించగల నిధులన్నీ శ్రీకరునిలోనే కూడిడన్నాయి. శ్రీభావనకు 
ఆలంబనం, (శేయస్సుకు ఉద్దిపనం, శ్రీదేవికి విభావం శ్రీమన్నారాయణుడే. 
మూడులోకాలకు అతడే దిక్కు. సర్వలోక శరణ్యు డైన శ్రీనాథుడు శ్రీలకు 
నిధి. 


66 


శ్రీనివాసుడు సర్వాగసుందరుడు. అతని మనోహర నయనాలలో, 
అంగాంగలావణ్యంలో వందలకొలది ఆనందనందనులు నందివిద్యను సేవించ 
వచ్చు. ఎక్కడచూచినా వెలుగే. ఎక్కడ చూచినా జ్ఞానమే. ఎటునుంచి 
నమస్కరిందినా నమస్కరించవచ్చు. ఎలా పూజింఏినా, ఎలా ధ్యానించినా, 
ఎలా అర్చించినా జ్యోతిర్మయుడైన పరమాత్మ అమోదిస్తాదు. అనంతమైన 
అంతరిక్షంలో వెలిగే జ్యోతిర్లోశాలకు జ్యోతిని ప్రసాదించే పరంజ్యోతి యీ 
స్వామి. ప్రపంచాన్ని జయించిన పరమాత్మ ఒకరికి లొంగిడండదు. అలా 
లొంగవలసిన అవసరంకూడా లేదు. కాని అది విజయగర్వం agate? 
సహజంగానే అందరూ అతల్జి గౌరవిస్తారు. అతనీ కీర్తి అలాంటిది. శుద్ధి 
నొత్తికమైన అతని నాన్నిధ్యం తపసి నే చాలు, అన్ని సందేహాలు 
తీరుతాయి. సంశయాలు విడిపోయి సదాశయాలుగా మారుతాయి. 


67 


భౌతికంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా మహోన్నతస్థానంలో ఉన్న 

సర్వేశ్వరుడు అందరినీ అన్నింటినీ అన్ని బైపులనుండి చూడగలడు. అతనికి 

కనిపించకుండా ఏ పని చేసేందుకూ వీలులేదు. అతడు సర్వసాక్షి. అతనికి 
A 


నావు నవనీతం rw: 


సాక్ష క్షం అక్కరలేదు. అతని పై మరో నాథుదు లేడు. ఒకవిధంగా అతడు 
అనాథుడు, అనీశుడు. అతని నిరంకుశ శాసనం శాశ్వతంగా స్థ సిరంగా సాగు- 
తుంది. భూమిలో ఒక భాగంగా, భూమికి అలంకారంగా, ; మూ 
భూరిభూరి వరాలను ప్రసాదిస్తూ, వారికి శోకం సోకకుండా చూచే 
దయామయుడు కనుక, అతని ఆధిపత్యం కలకాలం ఉండాలని దాళ్ళు 
కాంక్రిస్తారు. ఈశ్వరానుగ్రవాం ఉంట అంతులేని కష్టాలు కూడా అవలీలగా 
తొలగిపోతాయి. 


68 


కోకమోహాది తరంగాలకు దూరంగా నిశ్చలంగా నిర్మలంగా శుద్ద సిద్దా- 
కృతిలో ఉన్న పరమాత్మ, పూజింపవల సిన పురుషోత్రముదు. సకల స 
అతనినే అర్చిస్తారు. అందరి కాంతికిరణాలు అతనిలో పుంజీభవించి 
ఉంటాయి. అతడు నిండుకుండలాంటినాదు. తొణకదు, తరగదు. పరి- 
పూర్ణమైన వాత్సల్యంతో అందరి దాహాన్ని తీరుస్తాడు. కాని యెప్పటి కప్పుడే 
అది పూర్ణకుంభం. తనలో ఏ దోషం లేదు కనుక, ఇతరులు కూడా 
నిర్జోషులుగానే అతని కంటికి కనిపిస్తారు. అతని చూపు తగిలితే 
చాలు, అన్ని దోషాలు నశిస్తాయి. ఆతళ్లో నిరోధించే శక్తీ ఎవరికీ లేదు. 
ఎవ్వరూ అతనికి అద్దు తగలరేరు. అనిరుద్దుడు, అప్రతిరథుడు -- అని 
అతని గుణగణాలను భక్తులు కొనియాడులతారు. ప్రభూతమ్రైన కాంతితో, 
అనంతమైన పరాక్రమంతో శోఖిర్లే పరమాత్మకు, ప్రద్యుమ్నాది నామాలు 
ప సిద్ధి పొందటంవల్త, అతనిని సేవించ తరించదలచినవారికి తరణోపాయం 
9 
Ho S88 భగవంతుని స్తుతిం వినందువల్ల భక్తులే లాభం. భగవంతునికి 
లాభనష్టాలు లేవు. పరమాత్మ సర్వదా సంపూర్జుడే. 

69 

కాలనేమిని చంపిన మహావీరుడు పరాక్రమానికి పరాకాష్ట. భగ 
వంతుడు కాలస్వరూపు దు. కాంం అన్నింటిని కబళిస్తుంది. అలాంటి 
రాలాన్ని కబలింవగల శూరుడు కాలాంతకుడు. శూరేున వంశాన్ని ఉద్ద- 
6 


18 విష్ణు సహ।సనామం 
రించి, కృష్ణావతారంలో శౌరిగా ఉదయిందిన పరమాత్మ శూరులందరికి 
అధిపతి అయినాదు. నిమిత్తమాత్రంగా కృష్ణపరమాత్మ శూరవంశంలో ఉద 
యించినా, మూడులోకాలకు అతదు అధినాథుదు. అందరిలో వ్యాపించి 
అందరినీ శాసించి, అందరికీ ఆశయమిచ్చే హరి ల శ్రేగి 
అనే రాక్షసు ఏట్లో సంహరించగా, ఆతనికి నేశవుడనే పేరు వచ్చింది. ఇలా 
అతని అనంతలీలలు అనంతనామాలను వెలయించాయి. కాని హరి” అంతే 
చాలు. లన్నీ చెప్పినట్టే; అన్నింటిని హరించీవాదు హరి. రఘువంశాన్ని 
తరింపజేసిన రాముడు, యదువంశాన్ని ఉద్ధరించిన కృష్ణుడు -- ఇద్దరూ ఈ 
హరిశబ్దంలో ధ్వనిన్హారు. నాంతిని ప్రసాదించే కాంతి కిరణాలకు నిలయం 
'హరి' నామం. 


70 


'హరి' శబ్దంలో రామతత్త్య్యమే కాదు, కామతత్త్వంకూడా ఉంది. 
కర్యాణరాముడే కమనీయకాముదు. కల్యాణకామమే కమనీయధామం. కామ 
దేవుడైన మన్మథుడు శ్రీమన్నారాయణుని కుమారుడు. (ప్రద్యుమ్న నామం 
ఆతనిదే. ధర్మ సమ్మతమైన కామంతో తాను నివసిస్తానని భగవంతుదు తానే 
చెప్పుకున్నాడు. కామాన్ని కల్సింఎ, పోషించి, కపప సేవింపజేసే కాంతి- 
మంతుడు శ్రీకాంతుదు. ఆగమశాస్త్రాలను ఆదేశించిన అధికారి. కామాన్ని 
లోకకల్యాణంకోసం పనియోగించవం సినదనొ శా సని సాదు. వ్యక్తిగతమైన రామం 
కుట రుషుతులది లోక కల్యాణాన్ని సాధించగల కామం భగవదారాధన 
అవుతుంది. ఇలా విష్ణుమూ రిం ఆనేక నామాలలో ఆనేక రూపాలలో కావిం 
ఏనా ఇతమిత్రమని ఆతని స్వరూపాన్ని నిరూపించటం నాధ్యం కాదు. 
వీరులలో మహావీరుడు, దిగ్విజయం సాధింఏ ధనాన్ని స్వాధీనం చేసుకున్న 
ధనంజయుడు, అంతులేని ఆఉనరతశయ నుదు" ౯ -ఇలౌ చెప్పుకుంటూ 
పోవాలి. (బహ్మవాచకమైన క జల. విష్ణువావకమ్రైన 'ఆి'కారం, గివవాచక 
మైన “మకారం కలిసి కామదేవుళ్లి స్పష్టిసే సే, దేవదేవ్వదు కామదేవుడయినా 
కావచ్చు. గీరామృతం ఆన్యాదిందన ఆర్జునుళ్లి దనరజయాు నగా? భావిస్తే, 
లతనిలో కూడా పరమాత్మ ఉన్నట్టు తోస్తుంది. పాండవుల్లో ధనంజయు ళో 


నామ నవనీతం ల 


నేనని పరమాత్మ పార్టుడితోనే చెప్పి చమత్కరిందాదు. ఈ చమత్కారా 
అర్ధం చేసుకునేందుకు గొప్పు సంస్కారం “కాచాలి. 


71 


ఇన్ని విధాల చెప్పనక్కరలేదు. 'బహ్మ! అంటేనే (బ్రబ్మాతత్త్ర్యమంతా 
చెప్పినట్టే అవుతుంది. తపస్సు, తపస్సంపన్నమైన వాక్కు, తపస్సంపన్నురైన 
జ్ఞానులు, జ్ఞానం కాత ఇవన్నీ బ్రహ్మ శబ్దంలో ఇమిడి ఉన్నాయి. ఇదంతా 
బహ్మసంపద. ఈ సంపదను పెంపొందించే పరమాత్మ బ్రహ్మణ్యుదు. 
అసలు పెరగటం బ్రహ్మ లక్షణం. ఈ పెరుగుదలను ప్రోత్సహించే పురు- 

స 
గ ల” “ 2 ఆ ఇళ్ళే అ క! 

షోత్తముదు బ్రహ్మణ్యుదు. బ్రహ్మ సృష్టికర్త. బ్రహ్మను సృష్టించేవాదు 
అ ల ఆ 9 అధి నద, షక” “NM ల్ని ద + అ 
(బహ్మాకర్త. (బబ్మాను సృష్టించే ఎరబ్రహ్మా సృరూపం పరమూత్మస్యరూపం. 
(బహ్మతత్హా (న్ని వివరించే మంత్రం, స్పష్టాక్షరం, బుద్దాక్షరం (ఉచ్చరించే 
కొద్ది, స్మరించేకొద్దీ, జ పిం చేకొద్దీ పెరిగే సిద్దవాక్కు) కూడా (దహ్మా పరంగా 
వాడటం పరిపాటి. 


న్ని 


“ 9 గిల్‌ అం ఇ ఆ ళన షల ఇ ఆ 
న్రష్టచేర్త (బహ్మా సగుణ (దెబ్బా, నంరయబహ్మ, 
వేదమూర్తి బ్రహ్మ అక్షర పరబ్రహ్మ. నర్గుణపర బ్రహ్మ శుద్ధ దైతన్యపుంజం. ఈ 
-రెండింటిీని బ్రహ్మాండంలో పెంపొందించే బ్రాహ్మీ మయమూర్తి న్రీమహా 
విష్ణువు. బ్రహ్మ పై సరస్వతి కోపించి, అతని చేతిలోని సృష్టిదండాన్ని తన 
చేతిలో పెట్టుకున్నప్పుడు దిగులుపడ్డ బహ్మయ్యకు, మరో సృష్టిదండం 
ప్రనాదించినవాడు: మహావిష్ణువు. బ్రవ్మాతత్త్యం తెరిసినవాదు కనుక, ఆ 
తత్త్వం తెలిసిన (బ్రహ్మ వేత్తలన్నా, బ్రాహ్మాణులన్నా యౌ (బ్రాహ్మీ మూర్తికి 
చాలా ఇష్టం. అలాగే (బహ్మావిదులైన (బాహ్మాణులకుకూడా (బహ్మాకు 
బదులు అపరబ్రహ్మను సం వగల పరబ్రహ్మ అంట అపార గౌరవం. 
నిజానికి బవ్మాతత్తా్భాన్ని వ్యాకరించే సమస్త వేదవాబ్బ్యయం బ్రవ్మాణ్యు డైన 
వరేణ్యునిగురించే చెప్పుంది. చేదచేద్యుడే బ్రవ్మాజిజ్ఞాసకు మూలపురుషుదు. 
జగన్నాటక సూత్రధారుని చేతిలోని బ్రహ్మసూత్ర మిదే. 


72 


అఖ అల్లో థ్‌ న లి ప్పి నిశ 5 ప . 
బ్రహ్మసూ[్రంతో (బహ శండాన్ని నడి పించే బ్రహ్మణ్యుని పనితనం, 
గమనం, చలనం, చైతన్యం అన్ని బ్రహ్మాండమైనవి. మహామహులకుకూడా 


80 విష్ణు సహ(సనామం 


బోధపడేవి కావు. ఏ పని చేసినా, ఎక్కడికి వెళ్ళినా అతని మహత్తరమైన 
తేజస్సు ఉట్టిపడుతుంటుంది. ఒక మహాసర్పంలా దర్పంతో ముందుకు సాగే 
యజమాని, మహనీయమైన సంకల్పంతో మాననీయమైన కార్యాలను నాధి- 
స్తాడు. అతని సంకల్పమే ఒక క్రతువు. అతని చేష్టలే ఒక మహాయజ్ఞం. 
హోమంలో అగ్నిహోత్రుని కర్పించే ఆజ్యంలో అతని మహాపూజ్య మైన 
పుణ్యరూపం సాక్షాత్కరిస్తుంది. వెన్నలా _ కరిగిపోయే మహాహవిస్సులో 
అతని దివ్యవర్చస్సు గోచరిస్తుంది. 


73 


ఇంతటి మహనీయమూర్తిని సమీపించేందుకు నిర్మలమైన హృద- 
యంతో స్తుతించటంతప్ప మరోమార్గం లేదు. అతడు స్తుతికి యోగ్యుడు. 
స్తుతికి సంతోషించేవాడు కాబట్టి, సోత్రమే సులభమైన మార్గం. కాని, 
స్తుతి నందుకొనేవాడే స్తుతిచేసేవానిలో ప్రవేశించి ఉంటాడు. స్తవనీయు 
డతడే, స్తోతకూడా అతడే. అంతే కాదు, స్తోతపాఠంలో స్తుతికార్యంలో 
-- రెండింటిలో అంటిఉన్న అక్షరపరబహ్మను స్తుతించటంవల్ల, అది ఒక 
రకంగా ఆత్మస్తుతికూడా కావచ్చు. కాని అది దోషరహితమైన ఆత్మస్తుతి. 
అక్షరం వెలసిన చోట లఅక్షరపరబహ్మ సాక్షాత్కరిస్నాడు. కాబట్ట ఆరాధ్యుడు, 
ఆరాధకుడు, ఆరాధన, ఆరాధన కుపయోగించే సాధనసంపత్తి అంతా అక్షర 
మయమే. అక్షరంలో ఆవిర్భవించే ధ్వని, రవం (రణం) అంటే పరమాత్మకు 
చాలా ఇష్టం. ఒక్కొక్క అక్షరంలో ఒక్కొక్క ఈశ్వరాంశ వ్యక్తమవుతుంది. 
ప్రణవంలోని ప్రతిరవం పరమేశ్వరుని పారమ్యాన్ని ప్రకటిస్తుంది. అది పరిపూ- 
ర్లమైన స్వరం. పరబ్రహ్మ కూడా పరిపూర్ణుడు. పరిపూర్ణతను ప్రసాదించే 
పరిపూరకుడు. పుణ్యమూర్తి. అతని మూర్తిలో, కీర్తిలో కూడా పుణ్యం 
పరిపూర్ణంగా ఉంటుంది. అందులో పాపానికి, జాడ్యానికిి ఆమయానికి 
తావు లేదు. పాపాలను పరిహరించి, పుణ్యాన్ని పరిపూర్ణం చేసే పుణ్యకీర్తి 
అనామయుదు, ఆరోగ్యవంతుడు. అలాంటి పుణ్యకీర్తిని స్తుతించటంకూడా 
ఆరోగ్యకరం. 


లా ఆల్‌ హాల ల హట్‌ ల ఆక 


Ol 


74 


పుణ్యపరిపూర్ణుడైన పురుషోత్తముడు మనోవేగంతో మారుమూలలకు 
కూడా వెళ్ళి సకలవిద్యలను ప్రబోధిస్తాడు. పుణ్యతీర్దాలలో బ్రహ్మ జిజ్ఞాసతో 
కూడిన పిపాసువుల అంతర్హాహాన్ని తీర్చి వాళ్ళను కృతార్జులను చేస్తాడు. 
పరమేశ్వరుని పవిత్రవీర్యంతోనే ప్రపంచమంతా పరిపూర్ణంగా ఉంది. అగ్ని, 
వాయువు, నీరు, వెలుగు -- అన్నీ వసుమూర్తి ప్రసాదించిన వసతులే. 
అష్టవసువులు, అ స్పశ్వర్యములు, అష్టసిద్ధులు శ్ర అన్నింటినీ వసుప్రదుడే 
ప్రసాదిస్తాడు. కాని, యీ వసువులు రెండు రకాలు. కొన్ని ఇహలోకానికి 
సంబంధించినవి; అ స్థిరమైన చర సంపదకు చెందినవి. మరి కొన్ని శాశ్వ- 
తంగా స్థిరంగా ఇహ పర తారకంగా ఉపకరించే దివ్యసంపదకు చెందినవి. 
భవ్యమైన పార్థివసంపద త్వరగా లభిస్తుంది. త్వరలోనే నశిస్తుంది. దివ్యమైన 
నిశ్శేయసానందం నెమ్మదిగా కూడుతుంది. నిలకడగా కలకాలం నలు- 
స్తుంది. ఈ రెండురకాల వసువులు వసుమూర్తి వెలయించిన వసుంధరలో 
(పతివస్తువులో ఒకదాని నొకటి అంటి ఉన్నాయి. వాసుదేవుని నివాసనిలయ- 
మైన యీ వసుమతి, సర్వలోక వాస్తవ్యుని. గొప్పమనస్సును అణువణువున 
చాటి చెపుతుంది. తొలిసంజలో, మలిసంజలో ప్రత్యూషంలో, ప్రభాసంలో, 
ఆవాసంలో, ఆచ్చాదనలో, (ప్రభాకరునిలో, సుధాకరునిలో -- అన్నింటిలో 
వసునాయకుని వసుచ్చవి గోచరిస్తుంది. (బహ్మార్సణమని అగ్నిహోత్రంలో 
హోమంచేసే హవిస్సులో కూడా వసుప్రదుని తేజస్సే కనిపిస్తుంది. అంతా 
వసుమయం. 'వాసనాద్‌ వాసుదేవస్య వాసితం తే జగత్‌త్రయం.' 


75 


వాసుదేవుడే సర్వలోకనివాసుడు. అందరికీ సద్గతిని ప్రసాదించేవాడు. 
మంచిపనులుచేసే సజ్జనులకు సద్గతిని ఇచ్చి తన ఉనికిని భా సింపజేస్తాడు. 
మంచి నడవడిలో, మంచి పనులలో, మంచి ఉనికిలో, మంచి కలిమిలో, 
మంచి నిష్టలో మంచికి మారుపేరుగా మసలే మహత్తత్త్యమే సచ్చిదానం- 
దుని సల్‌స్వరూపం. మంచిని పెంచే మహనీయులకు ఈ రూపాన్ని 
మించి మరో రూపం లేదని తెలుసు. సత్యనారాయణుని సత్య స్వరూపం 


82 ఎమ్హ సహా(సనామం 


సజ్జనులకు పరమారాధ్యం. పరమ రమణీయమైన పరమావధి. తన ఉనికిని 
తెలిపేందుకు ఈ సన్నివాసుడు సామాన్యుల మధ్య కూడా అవతరిస్తాడు. 
శూర సేనవంశంలో, యాదవకులంలో, యమునాతీరంలో కొన్నాళ్లు గడపొా- 
లని పరవాసుదేవుడు సంకల్పించాదు. దేవకీవసుదేవుల కదుపు పంటగా 
జన్మించాడు. యశోదానందుల కంటి వెలుగుగా చిలి పిచేష్టలను చూపించాడు. 
సామాన్యమైన యమునాతీరంలో (సేమామృతం కురిపించి, యమునలోని 
ప్రతికణాన్ని అమృతసిక్తం చేశాదు. సామాన్య నదీతీరం సారస్వత మహా 
తీర్థమయింది. సన్నివాసుడు మందిని వెదుక్కుంటూ వెళ్లుతాడు. మంది 
కనిపించిన చోటు మాధవునికి మహాలయ మవుతుంది. 


76 


'ఇక్కడ ఉంటాదు, అక్కడ ఉండదు అనే వివక్షతలేకుండా వాసు- 
దేవుదు సకలభూతాలలో, సమస్త జీవుల్లో, అందరి హృదయాల్లో, అందరి 
ప్రాణాల్లో గూదుకట్టుకొని ఉంటాదు. ప్రతిశరీరంలో వెచ్చదనం ఉంది. ఆ 
వెచ్చదనానికి ఆధారం సర్యాంతర్యామియై అందరి హృదయాకాశంలో 
వెలుగుతున్న పరంజ్యోతి. ఆ జ్యోతి వెలుగుతున్నంతవరకు శరీరం గివాల- 
యంగా వెలుగుతుంది. ఆ జ్యోతి ఈ శరీరాన్ని వదలగానే, శివాలయం 
శవాలయ మవుతుంది. శరీరమున్నప్పుడే ఆ జ్యోతిని దర్శించాలి. కాని, 
బాహ్యదృష్ట అంతర్ముఖమ్రై, అహంకారం నశి స్తేనేగాని ఆ వెలుగు కనిపించదు. 
అహంకారం సంస్కారంవల్లగాని నగించదు. సంస్కారం సజ్జననాంగత్యంవల్ల 
లభిస్తుంది. సజ్జననాంగత్యం సన్నివాసుని అనుగ్రహంవల్లనే సాధ్యమవుతుంది. 
అహంకారంలేని ఆత్మప్రత్యయం, ఆత్మవిశ్యాసం మంచిదే. అలాంటి విశ్వా 
సాన్ని, శ్రద్ధను మనస్సులో నెలకొల్సుకోవటమే పరమేశ్వర ధ్యానం. ఎంత 
ప్రయత్నించినా మాటిమాటికి తన గొప్పతనం పరమేశ్వరుని వరేణ్యతకు 
అడ్డు తగులుతుంటుంది. ఎదుటివాళ్ళ గొప్పతనాన్ని ముందు అంగీ- 
కరిస్తేనేగాని మనలోని సంస్కారం మనకు సహకరించదు. అందువల్లనే 
దైవచింతన ఎంతో సాధనతో, సంస్కారంతోగాని కుదరదు. ఈ నిలకడకోసం 
నిరంతరం పోరాడాలి. మనసుకు నవవెపా?లి. శరీరం మీగి నాాహాహం 


నామ నవనీతం 83 


తగ్గించుకొని ఆత్మవైపు పయనించాలి. ఈ పోరాటంలో పరమాత్మ దే 
పైచెయ్యి. పరమాత్మకు ఓటమి లేదు. మనకుకూడా గెలుపు లభించాలి 
అంటే పరమాత్మ జీవాత్మను గెలి పించాలి. 


77 


సర్వస్వం ధరించే ధరాతలాన్ని అవలీలగా ధరించిన ధరాధరుడు, 
ధ్యానంలో దుర్దరుడైపోతాడు. అతన్ని పట్టుకొని మనస్సులో నిలుపుకోవటం 
ఒక రాగాన సాధ్యమయే పని కాదు. దీనికి మనస్సులోని చాంచల్యం 
కొంతవరకు కారణం. ఒకవేళ మనస్సును నిలుపగలిగినా, విశ్వమంతటా 
వ్యాపించి, అనేకరూపాల్లో వ్యక్తావ్యక్తంగా భాసించే విశ్వాత్మకు, సరియైన 
రూపకల్పన చేయటం అసాధ్యమైన పని. ప్రపంచమంతటా కనిపించే 
రూపాన్ని ఇదమిత్రమని నిరూపించటం ఎలా సాధ్యమవుతుంది? మహీత- 
లాన్ని ఆవరించిన యీ మహామూర్తి లఘుమూర్తియైన సాధకుని ఊహకు 
మించి విరాడ్రూపాన్ని ప్రదర్శిస్తాడు. భానుకోటి ప్రకాశంతో వే వెలుగులతో 
వెలిగే దీప్తమూర్తిని చూచేందుకు _ దివ్యచక్షువులు కావాలి. చివరకు 
చూడగలిగిన సామర్ధ్యం లభించేసరికి అసలు మూర్తే కనిపించదు. అనేక 
రూపాల్లో భాసించే విశ్వరూపానికి ప్రత్యేకంగా ఒక రూపమంటూ లేదు. 
వంద మందిలో, వంద ముఖాల్లో వ్యాపించిన పరమాత్మ ఒక రూపంలో 
కనిపించడు. అస లత డవ్యక్తుడు. సామాన్య మానవులు వ్యక్తులు. మహా 
మానవుడు మానవుల్లో, ప్రాణుల్లో వ్యక్తమవుతాడే కాని, ప్రత్యేకంగా చూస్తే 
అతడు అవ్యక్తుడు, నిరాకారుడు, నిరంజనుడు, అనిర్తేశ్యుడు. 


78 


పరమేశ్వరు డొక్కడా? అనేకుడా? అని చెప్పేందుకుకూడా వీలులేదు. 
ఒకరూపంలో చూస్తే ఒకడు, అనేకరూపాల్లో చూస్తే అనేకుడు. తపస్సంప- 
న్నులు చేసిన తపస్సు ఫలించగా లభించిన తపస్సారమే పరమాత్ముని 'సవ' 
స్వరూపం. యజ్ఞయాగాదులు (పభవించిన ఉత్సవరూపుడు పరమాత్ముడు. 
అతడెవరు? అని ప్రన్నిందకుంటే, ఆ ప్రశ్నకు సమాధానం ప్రశ్నవాచకమైన 


84 విష్ణు సహస్రనామం 


ఎవడు (క) అనే 'కికారమే ఇస్తుంది. కికారం (బహ్మవాచ్యం. ఏమిటి? 
అని ప్రశ్నిస్తే, మళ్ళీ ఏమిటి (కిం) అనే ప్రశ్నవాచకమే ప్రతిధ్వనిస్తుంది. 
క్కడినుండి? అని ప్రశ్నిస్తే 'అక్కడినుండే! అని బదులు పలుకుతుంది. 
మన ప్రశ్నవాచకమైన స్వరం వెడలిన చోటు, చేరిన చోటు రెండూ ఒకటే 
అన్నట్టు, మనవాక్కు మారు[మోగి మనతో సంభాషిస్తుంది. మన పదాలను 
(ప్రతిపదానువాదంతో ప్రతిధ్యనింపజే సే పరమపదం అదే. అదే అనుత్తమమైన 
విష్ణుపాదం. “తద్‌ విష్ణోః పరమం పదం." ఆ పరమపదంలో ప్రతిపాద్యు- 
డైన పరమాత్మ సకలలోకబాంధవుడు. లో కేశ్వరుడు. మధువును కురిపించే 
మాధవుడు. భక్తులను బిడ్డలుగా చూచుకొని పోషించే భక్తవత్సలుడు. 


79 


పసిడివన్నెతో మిసమిసలాడే పరమాత్మస్వరూపంలో ఏ భాగం చూవినా 
హేమవర్థంతో తళతళలాడుతుంది. చందనచర్సితమై, ఆభరణములతో శోభా- 
యమానంగా విలసిల్లే అతని అంగాంగశోభ నయనానందకరంగా ఉంటుంది. 
శూన్యంలో శోభించే శుభాంగుని అంగలావణ్యం అతళ్లో ప్రపంచానికీ వేరు 
చేస్తుంది. వీరు లందరూ అతనిముందు భీరురైపోతారు. నెయ్యిలా 
కరిగిపోయే నవనీతమూర్తి ఎంత నిలకడగా ఉంటాడో, అంత చాం చల్యొన్ని 
కూడా నటిస్తాడు. ఒకప్పుడు కొండలా కదలక మెదలక నిలకడగా ఉంటాడు. 
మరొకప్పుదు మారుతవేగంతో ప్రసరిస్తాడు. చలించినా, చలించకపోయినా 
స్మరించినంతనే కరిగి కరుణించే కరుణాలయుడు పరమాత్మ. 


80 


తనను ప్రపంచం గౌరవించి సవించవలెననే అభిమానం అతనికి లేదు. 
కాని తనను సేవిం చినవారిపట్ల చూపవలసిన అభిమానం, గౌరవం, ఆదరం 
ఆవగింజంత వ్యత్యాసం లేకుండా చూపిస్తాడు. ఇతరులకు లభించవల సిన 
గౌరవంలో ఏమాత్రం కొదవ రాకూడదని అతని సంకల్పం. అందువల్లనే 
అతనికి సహజంగా గౌరవం లభీస్తుంది. మూడు లోకాలను లాలించి 
పాలించి పోషించే లోకనాథుడు కీర్తికోసం ప్రాకులాడడు. కీర్తి ప్రతిష్టలు 


కా Tr కొ లట హొల్‌ నో ఆ అల 


అతనిని ఎతుక్కుంటూ వస్తాయి. సూదంటురాయిలాంటి ఆతని మేధాశక్తి 
సర్వస్వాన్ని తనవైపు లాక్కుంటుంది. కాన తన మేధస్సు పె అతనికి 
అభిమానం లేదు. దానివల్ల ప్రపంచానికి ఏమాత్రం మేలు కలిగినా 
అందులోనే తన ధన్యత ఉందని భావించే పుణ్యాత్ముడు, పరమాత్ముదు. 
కలకాలం నిలిచే నిజమైన మేధస్సు కనుక, అది మేదినికి ఆధార మవుతుంది. 
ఒకనాటితో తరిగిపాయ్యే మేధస్సు కాదది. సూర్యమండలంలో అక్షయనిధిగా 
అలరారే దివ్య మేధస్సు ధరాతలాన్ని ధరిస్తుంది. ధర్మాన్ని నిలబెడుతుంది. 
ధర్మ సంవర్ధనియైన యీ మేధాశక్తి సర్వధా స్తవనీయం. 


81 


ప్రపంచంలోని కాంతిని తనలోని ద్యుతిలో నిలువచేసుకొని, కావలసి 
నప్పుడు కావలసినంత కాంతిని కాంతికాములకు ప్రసాదించే తేజోదాత యీ 
మేధావి. అతని మేధస్సునుండి యీ తేజస్సు నిరంతరం వర్తిస్తుంది. 
కాని తరగదు. సూర్యుడు తన కిరణాలనుండి రసధారలు కురిపిం ఏన, 
సూర్యునిలోని తేజోమూర్తి తేజోరేఖలతో ప్రపంచాన్ని _కాంతియుతం 
చేస్తాడు. సహజంగా దయామయుడైన పరమేశ్వరుడు అవసరమైనప్పుడు 
లఅస్త్రశస్రాలను ధరించి అరివర్గాన్ని సంహరించేందుకు కూడా వెనుదీయడు. 
ప్రజలు తప్పుదారి పట్టకుండా అదుపులో పెట్టుకొ నేందుకు స్వామి పగ్గాలను 
చేత పట్టుకుంటాడు. సె రవిహారంచేసే ఇంద్రియాలను పగ్గంతో లాగి పట్టు- 
కొంటనేగాని అవి చెప్పిన మాట వినవు. ఇలా నిగ్రహాన్ని నేర్పి, ఎలాగయినా 
ప్రజాకోటి సరియైన మార్గంలో నడిచేందుకు ప్రయత్నిస్తాడు ప్రభువు. ఎంత 
చెడిపోయినా పూర్తిగా చెడిపోకుండా చివరిక్షణంలోనయినా పరమాత్మ పగ్గం 
లాగి పట్టుకుంటాడు. లోకకల్యాణంకోసం ఆయన చూపే వ్యగత ఆయన 
కొమ్ముల్లో కనిపిస్తుంది. నాలుగు కొమ్ములతో, మూడుకాళ్ళతో, రందు 
తలలతో, ఏడుచేతులతో మూడు స్తంభాలకు కట్టిచే సిన మహావృషభంలాగా, 
మహేశ్వరుడు మానవాభ్యుదయంకోసం బిగ్గరగా కేకవేస్తూ ఉంటాడు. ఆ 
స్వరంలో చివరి నిస్వనం పరమాత్మకు నివాసస్థానం. ఏ స్వరమయినా 
పర్యవసానంలో పరమాత్మ ఉనికిని సూచిస్తుంది. అందువల్లనే పరబహ్మను 


86 ఎష్టు సహస్రనామం 


వ్యగ్రుడని, గదాగ్రజుడని అంటారు. వేద నిగదితమురైన మంత్రరాజములకు 
అధిపతిగా, సమస్త వాజ్మ యాన్ని ప్రవచించిన ప్రభువు కాబట్ట, ఆయన 
తేజస్సు అక్షర్మపపంచానికి అక్షయమైన కాంతిని, అపారమైన శాంతిని 

యి ల్‌ ర రు 
ప్రనాదిస్తుంది. 


82 


నాలుగు వేదములలో ఈ గదాగ్రజుడు గోచరిస్తాడు. నిజానికి పర- 
మేశ్వరుని ప్రాభవమే నాలుగువేదములలో ప్రతిపాదించబడిన పరమార్ధం. 
విరాట్పురుషునిగా, సూత్రాత్మగా, అవ్యాకృతమూర్తిగా, తురీయాకృతిగా 
మహర్షులు కొనియాడిన చతుర్మూర్తి విష్ణుమూర్తి. భగవంతుని చతుర్చ్భుజు 
డని కీర్తించటం పరిపాటి. శంఖ, చక్ర, గదా, పద్మములతో శోభిల్లే 
నాలుగు బాహువులు ప్రాణికోటికి శబ్ద స్పర్శ రూప రస గంధాలను, ధర్మార్హ 
కామ మోక్టాలను ప్రసాదించే నాలుగు వరాలు. వాసుదేవ, సంకర్షణ, 
ప్రద్యుమ్న, అనిరుద్ధ రూపాలలో నాలుగు వ్యూహాలను రచించి, చతు- 
ర్వ్యూహుడు తన బాహుబలాన్ని ప్రదర్శిస్తాడు. దుష్టశక్తులు ఏ మూలకు 
పారిపోయినా ఈ బాహువులను, వ్యూహాలను తప్పించుకోరేవు. నాలుగు 
వైపులా పరమాత్మకు ప్రవేశం ఉంది. నలుదిక్కుల ప్రసరించే అతని 
దృక్కులకు అన్ని చిక్కులూ చిక్కిపోతాయి. జాగ్రత్‌, స్వప్న, సుషుప్తి, 
తురీయావస్టలలో కూడా చతురాత్మ తనచాతుర్యాన్ని ఏదో ఒక రూపంలో 
చూపిస్తూనే ఉంటాడు. ఈ చతురాత్మ ఒకే భవంలో నాలుగు భావాలను 
వెలయినాడు. నాలుగు వేదాలుకూడా ఆయన పాదాలను సేవించి అందులో 
ఒక పాదమే యీ దృశ్యజగత్తని చాటి చెప్తాయి. ఒక పాదమే ఇంత విలక్షణ 
చైతన్యాన్ని వెదజర్తగలిగితే, నాలుగు పాదాలు మరెంత తేజోవంతంగా 
ఉంటాయో ఊహించరేము. 


83 


ఊహకందని వ్యూహాలను నిర్మించి, ప్రపంచమంతటా వ్యాపించిన 
పరమాత్మ, వ్యాసంగాన్ని ఆయన తనంతట తాను ఉపసంహరించుకో 


నామ నవనీతం ర్‌7 


వలసినదే కాని, మరెవ్వరు దీనిని ఆపలేరు. ఈ విశ్వకావ్యానికి అంతు లేదు. 
ఆత్మ వైభవం ఎప్పటికీ ఆగిపోదు. ఆత్మ అనివృత్తం. కాని, ఆత్మసాయుజ్యం 
కావాలంటే విషయవాసనలనుండి మనస్సు నివృత్తం కావాలి. బాహ్య విష 
యములనుండి నివృత్తి చెందిన మనస్సు, అంతరాత్మలోని అనంతవిభూతిలో 
సమావర్త మయిపోతుంది. కాని, విషయవాసనలను జయించటం దుష్కరం. 
అలాగే ఆత్మ సాయుజ్యం పొందటంకూడా దుస్పాధ్యమే. ఆత్మనాక్షాత్కారం 
లభిస్తే అన్నింటిని అధిగమించి, దుర్లభం, దుర్గమం అయిన దుర్గంలో 
ప్రవేశించి, దురతిక్రమ సార్వభౌముని సందర్శించవచ్చు. ఆ దొరను ఎదు- 
ర్కొనగల మరో సమర్హుడు లేడు. మారుమూలన ఎవరికి అంతు చిక్కని 
మహావివరంలో దహరాకాశంలో దాగియున్న మహాప్రభువును చేరగలిగితే 
శత్రుభయం లేదు, పాపభయం లేదు, ద్వెతభయం లేదు, ఏ భయం లేదు. 
అన్ని ఆటంకాలను క్షణంలో వీక్లణమాత్రంచేత తొలగించగల మహాప్రభువు 
అనుగ్రహం కావాలి. 


84 


చక్కని అవయవములతో సర్వాంగసుందరంగా, చూడ ముచ్చటగా 
ఉండే స్ఫురద్రూ పిగా పరమాత్మను ధ్యానించాలి. ఏ అవయవం ఏ 
రూపంలో ఏ పరిమాణంలో ఉండాలో అలా చెక్కినట్లు కూడిన శరీర సౌష్ట- 
వంతో కూడిన మోహనాంగుడు సర్వలోకసారాన్ని గ్రహించి లావణ్యరాశిగా 
రూపొంది. ఉంటాడు. పూలలోని మకరందాన్ని (గోలే తుమ్మెదలా, పుడమి 
లోని పుణ్యాన్ని ఏరుకొని తనదగ్గర చేర్చుకుంటాడు భక్తలోక భృంగమైన 
పరమేప్పి, ఒకవిధంగా చూ లోకసారమైన ఓంకారంవల్ల పొందదగినవాదు, 
లేదా ఓంకారంద్యారా కీర్తింపదగినవాదు అవటంవల్లకూడా, పరమాత్మను 
లోకసారంగు డనవచ్చు. లోకులందరూ అతని బిడ్డలు. లోకాలు అతని 
అవయవాలు. ఇలా సకలలోకాల్లో, లోకవాసుల్లో అతని ఆత్మ విస్తరించి 
ఉంది. అందరూ అతని సంతతికి చెందినవారే. ఇలా తన సంతతిని 
నిరంతరం పెంచుకునిపోతూ ఉంటాడు - తంతు వర్చనుడు. ఊరక 
జనవిస్తారమేకాక, కార్య విస్తృతిలోకూడా కర్మసాక్తికి ఆసక్తిఉంది. ప్రజల 


రిరి ఎమ సహసనాము 


0౮ 


ప్రాభవాన్ని పెంచే గొప్పగొప్ప పనులను తనబిడ్డలచేత చేయిస్తాడు కాబట్టి, 
ఇంద్రునిలా మ హేందునిలా అతని కార్యదీక్ష మహోన్నతమైన స్థాయిలో 
కొనసాగుతూ ఉంటుంది. కాని ఇందులో అతని కర్తృత్వం ఏమి లేదు. 
అందరిచేత చేయిస్తూ ఉంటాడు. అతనికి ఏ పని చేయవలసిన అవసరమూ 
లేదు. అతదు కృతకృత్యుదు. చేయవలసినవి చేసివేసిన కర్మిష్మి కనుక 
అతడు నిశ్చింతగా కూర్చుంటాదు. సామాన్యమానవులు పనిచేసిన తర్వాతనే 
తా మీ పని చేశామని చెప్పుకుంటారు. అలాంటివాళ్ళు కృతకృత్యులు. 
కాని, పరమేపష్టి ఇంకా జరగని పనినికూడా జరిగిందని చెప్తాదు. కనుక 
అతదు కృతాగముడు. జరుగనున్న భారతయుద్దాన్ని ఊహించి, అర్హునుడు 
భీతిల్లిపోయాదు. ఇదంతా జరిగిపోయిందని కృష్ణపరమాత్మ తేల్చి చెప్పాడు. 
కృతాగమునికి కాలభేదం లేదు. జరిగినది, జరుగుతున్నది, జరుగనున్నది 
-- అన్నింటికీ అతని కృతిత్వం సమానాధికరణాన్ని సాధిస్తుంది. ఆగమ 
సారస్వతమంతా అతని కృతిత్యం వెలయించిందే. ఆగతం, అనాగతం అతని 
అనాహతంలోని ' భాగాలే. 


85 


జనన మరణాలుకూడా కాలంమీద ఆధారపడినవి. కాబట్టి, కాలాతీ- 
తుడు జననమరణాలకు కూడా లఅలీతుదు. భవబంధం అతన్ని బంధించ 
లేదు. భవానికి అతీతంగా ఉన్నతంగా ఉన్న ఉద్భవుదు ఎంత అదృష్టవంతుడో 
అంత అందాల రాగి, క్షణభంగుర సౌందర్యం పరిమితలావణ్యంతో కూడి 
ఉంటుంది. శాశ్వత సాందర్యం విలక్షణ లావణ్యాన్ని వెలయిస్తుంది. ఆరని 
తడితో, తరగని దయతో అనంత సౌందర్యరాశి తన అశేష సంపదలను 
జీవకోటికి ప్రసాదిస్తూ ఉంటాదు. అతనిలో రత్నాల రాశి ఉంది. ఎన్ని 
రత్నాలు నాభినుండి బయటికి తీసినా ఆ రాశి తరగదు. ఎంత కాంతిని 
ప్రసరించినా అతని కనుదోయిలోని వెలుగు తగ్గదు. ఆదిత్యాది దేవతలకు 
కూడా కాంతిని (పసాదించే ఆదిదేవుడు నిజమైన అర్కుడు. కాంతిని 
ప్రసరింప జేసే సూర్యుణ్ణి (ప్రపంచం ప్రత్యక్షదైవమని కొనియాదుతుంది, 
అర్సిస్తుంది. కొని, సూర్యకాంతికి మూలకాంతి నిచ్చే మూలవిరాట్టును 


నొమ నవనీతం 39 


సూర్యుడుకూడా అర్సిస్తాదు. అందరి అర్భనలను అందుకొనే అర్కుడు, 
నీరు లేకుండానే పెరిగే జిల్లేదు చెట్టువలె, స్వయం ప్రభతో భాసిస్తాడు. 
అర్సించినవారికి అన్నం పెట్ట, పోషింది, జయం చేకూరుస్తాడు జ 
నాజసనుడయిన జయంతుడు. తిన్నది బ్రహ్మ, తినేది (బ్రహ్మ. గెలుపు 
బ్రహ్మ, గెలి పించేది (బ్రహ్మ. సర్వం బ్రహ్మమయం. బ్రహ్మకు అన్నీ తెలుసు. 
అంతటా గెలుపే. బ్రహ్మ కోశంలో పరాజయమనేది లేదు. 


86 


బంగారంలాంటి పరబహ్మకాయంలో ఎక్కడచూచినా కనక బిందు- 
వలే, సువర్ణ బిందు సందోహంతో మిసమిసలాడే విరాడ్వపువును ఎవ్వరూ 
హరించలేరు. రాగద్వేషాలకు, శోకమోహాలకు, లాభనష్టాలకు, మానావమా- 
నాలకు ఏమాత్రం చలించక, నోభించక, నిశ్చలంగా, నిర్వికారంగా ఉండే 
సువర్హ దేహంలో సర్వవర్ణ 'సమామ్నాయం ఉంది. అక్షరపరబహ్మ శరీరంలోని 
కణకణం, నరనరం సువర్హకాంతితో అక్షయదీప్తిని వెలయిస్తూ ఉంటుంది. 
వాక్కును శాసించే సర్వవాగీశ్వరులకు ఈ సువర్ణదేహుడు అధీశ్వరుడు. 
ఈ సువర్ణదేహుని సువర్ణ బిందువులతో ఒక మహాహదం కక గప్ప 
నుడుగు ఏర్పడి ఉంది. లదే సువర్ణ ప్రపంచం. వాబ్బయజగత్తు. అది 
ఒక పెద్ద అగడ్త -- మహాగర్తం. ఎన్ని బిందువులైనా దానిలో చేరవచ్చు. 
దాని లోతు తెలియ నలవికాదు. పంచమహాభూతాలను, తన్మాత్రలను 
తనలో ఇముద్ఫుకొనగల ఘన పరిమాణం ఆ (హదానికి, గర్హానికి ఉంది. 
ఏకాంతంగా సమాధిని నిలిపి యోగులు సాధించిన నిధులన్నీ ఆ మహానిధిలో 
ఉన్నాయి. పరబ్రహ్మ ప్రజానీకానికి ప్రసాదించే యీ సువర్ణమాల సకల జన 
సం సేవ్యమయినది. పరతత్తం అక్షరరూపంలో అందరికీ అందుబాటులోకి 
వస్తుంది. ఆ బిందువును గమనిస్తే ఆనందం ఉంది. 


87 


ఆ బిందువు సమస్త భూమండలానికి ఆనందం చేకూర్చుతుంది. 
కలువపువ్వులా రాత్రినగూడా కుసుమితం చేయగల కుందమందహాసం ఆ 


90 విష్ణు సహస్రనామం 


బిందువులో తొణికిసలాడుతుంది. ఆ బిందువులోని మందహాసం దాచితే 
దాగదు. కువలయాన్ని చీల్చుకొని సప్పలోకాలలో ఆ కుందహాసం 
ప్రసరిస్తుంది. అయాచితంగా రసధారలు కురిసే మేఘంలా (పర్షన్యంల్హా 
చల్లని పవిత్రమైన గాలిని వ్యాపింపజేస్తూ పావన వాయువాహనుడు ప్రచ 
రిస్తాడు. ఇలా వాయువేగంతో (ప్రపంచ మంతటా సంచరించి అందరికీ 
అందం, ఆనందం, జ్ఞానం పంచిపెట్ట సర్వజ్ఞుడు అమృతపహృదయుడు. 
అమృతం (గోలిన అమృతగాతుడు అమృతం పంచిపెట్టడంలో ఆశ్చర్యం 
లేదు. అసలు పర్ణన్యం మీదినుంచి వీచే. “పావన వాయువులోనే అమృతం 
ఉంటుంది. అలాంటి వాయువుమీద అమృతహృదయుడు పయనిస్తుంటు 
పరిసర వాయుమండలమంతా అమృతమయ మవుతుంది. 


88 


ఇంత అమూల్యమైన అమృతంకూడా సంకల్ప సిద్దులైన సాధకులకు 
సులభంగా లభిస్తుంది. సంకల్పం బలీయంగా ఉండాలి. హృదయం 
పవిత్రంగా ఉండాలి. పవిత్రహృదయానికి సాధ్యంకాని దేమీ ఉండదు. 
ఇలాంటి దృఢవతులయెదుట బాహ్యశతువులుగాని, అంతఃశత్రువులుగాని 
నిలబడలేరు. ఈ సంకల్పబలం మానవుల్లోనే కాదు, చెట్లుచేమల్లోకూడా 
ఉండవచ్చు. మజ్జీచెట్టులో, అత్తిచెట్టులో, రావిచెట్టులోకూడా నిశితంగా 
పరిశీలిస్తే ఇలాంటి పరము పానన భావన గోచరిస్తుంది. జడ చేతన 
భేదం లేకుడా సకలచరాచర సృష్టిలో నారాయణతత్తా న్ని చూడగలిగిన 
ధీరులకు, చాణూరాది మహావీరులు భయపడి పారిపోతారు. కంస చాణూర 
మర్తనుడైన జనార్హనుని స్మరించగానే చీకటి తొలగి వెలుతురు వస్తుంది. 


మృత్యువు పోయి అమృతత్వం లభిస్తుంది. మంచి మిగులుతుంది. మేలు 
కలుగుతుంది. 


89 


సంకల్పశుద్దితో శతువులను సంహరించి, సాధువులకు సులభంగా 
లభించే తేజోమూర్తి వెయ్యి వెలుగులతో అగ్నిలో ప్రవేశించి ఉంటాడు. 


గ. 


నామ నవనీతం 91 


అగ్నికి ఏడు నాలుక లున్నాయి. కాళి, కరాళి, మనోజవ, సులోహిత, 
సుధూమ్రవర్హ, స్ఫులింగిని, విశ్వరుచి -- ఇవీ యీ నాలుకలు. ఇవన్నీ 
దివ్యతేజస్సును కురిపించే పరంజ్యోతిలోకూడా ఉన్నాయి. అలాగే యీ 
నాలుకలలో వెలిగే ఏడు రకాల వెలుగులుకూడా ఆ పరంజ్యోతివే. సమస్త 
జగత్తుకు ఆధారభూతమైన సప్తమనే గుజ్టాన్ని ఎక్కివస్తాడు -- సప్తవాహ- 
నుడైన అగ్ని దేవుడు. అగ్నికి ఒక రూపం లేదు. కాని, అన్ని రూపాలను 
రూపుమాేే స్వరూప స్వభావాలు ఉన్నాయి. (ప్రజ్యలించక ముందు అగ్ని 
అమూర్తి. వెలుగసాగిన తర్వాత అన్నింటిని తన వెలుగులో లీనం 
చేసుకుంటాడు. అగ్ని రూపొందగానే పాపం భస్న మై పోతుంది. పవిత్రతకు 
అగ్ని ఆదర్శం. అనఘత్వం అనల స్వభావం. అగ్నియొక్క ప్రభావాన్ని మనం 
ఊహించలేము. రమ్యహర్మ్యాలను క్షణంలో భస్మంచేయగల శక్తి అగ్నిలో 
ఉంది. భయంకరమైన అగ్ని భయాన్ని పోగొట్టి ప్రాణశక్తిని (ప్రసాదించ 
వచ్చు. లగ్నివిద్యవలన అణిమాది సిద్దులు పొందవచ్చు. భయం, అభయం 
-- రెండూ ఒకే వస్తువులో ఉన్నాయి. పరస్పర విరుద్రములైన పదార్థముల 
సమ్మేళనమే పరమాత్మ స్వరూపం. 


90 


ఉల “re శి « 9 

ఈ సమన్వయం సర్వేశ్వరునికి స్వభావ సిద్ధం. అణువంతటి చిన్న 
వాడు బ్రహ్మాండమంతటివాడవుతాడు. వామనుడే త్రివిక్రము డవుతాడు. 
బక్కచిక్కిన బ్రాహ్మణుడే బలిచక్రవర్తిని పాతాళానికి పంపిన స్తూల కాయు 

దు 

డయినాదు. సకల గుణాలకు రాశి -- అని పురాణాలు కీర్తించిన పురాణ 
పురుషుడే, నిర్గుణబహ్మగా మారుతాడు. అన్నింటికి తగినవాడు కాబట్టి, 
మహనీయులలో మహనీయుడు. ఆతని స్వరూపం మనస్సులో నిలబెట్టుకొని 
ధ్యానించటం కష్టం. మన ప్రయత్నంవల్ల అతన్ని పట్టుకొనటం సాధ్యం కాదు, 
తనంతట తానే పట్టుబడాలి. తన నోట తానే తన పేరు, తన ఊరు 
చెప్పుకోవాలి. మనం చెప్పించలేము. పరాత్సరుని పుట్టు పూర్వోత్తరాలు 
ఎవ్వరికీ తెలియవు. అందరికంటు ముందు అవతరించినవాదు కాబట్టి అతని 
వంశం (పొగ్వంశం. అతని రూపం (పొగూపం. అతని నామం (పాజ్నామం. 


92 ఐష్ట్లు సహస్రనామం 


అతని పలుకు ప్రాగ్భారతి. తొలివెలుగుతోపాటు మనుగడ పొందిన యీ 
'ప్రాగ్యిభవం చిరంతనంగా కొనసాగుతుంది. అతని ప్రాగ్యంశం దినదినప్రవర్ష- 
మానంగా అభివృద్ది చెందేందుకు, అతని ప్రాగ్భారతి సహకరిస్తుంది. 


91 


అందరి భారాన్ని వహించి పదిమందిలో “పేరు ప్రతిష్టలు పొందిన 
పరమయోగి యీ వంశవర్ణనుదు. అతని వంశం (పయోజనర హితంగా 
పెరగలేదు. అతని యోగసాధన అందరికి కామితార్థములను ప్రసాదిం- 
చింది. ఇకముందు (పసాదిస్తుంది. తాషృత్రయాలతో, ఈషణత్రయాలతో 
నానాబాధం ననుభవించే సంసారులకు విశ్రాంతి నిచ్చే ఆశమంలాంటివాడు 
శాంతిధాముడు. విషయవాసనలను గ్రీణింపజేసి విషకలు షితములయిన జీవి- 
తములను అమృతమయం చేస్తాడు వాయువేగంతో సంచరించే సుపర్డుడు 
-- గరుడుడు. అతని రెక్కల్లోనే అమృతం ఉంది. అతదు సంచరించే 
వాయుమండలమంతా అమృత సిక్రమయిపోతుంది. అలాంటి గరుత్మంతుడు 
పరమాత్మకు వాహనం. విశ్వవృక్షానికి చేదాలు పర్హాల(ఆకుల)లాంటివి. ఈ 
వృక్తంమీద. రెండురకాల పిట లుంటాయి. ఒకటి కమ్మని పండను తిని 

A ఎ ౧ 
ఆనందిస్తుంది, మరో జాతిపక్షి చూచి ఆనందిస్తూ ఉంటుంది. ఆ చూచి 
ఆనందించే పక్తి సుపర్ల శబంలో సూచ్యం అవుతుంది. అలాంటి సుపర్తం 
a ca యై C3 
సువర్శ బిందువయిన యోగీశ్వరునికి వాహనం. ఎలాగయితేనేం, (శాంతి 
తప్పలైన కాంతికాముకులకు కాంతిని, శాంతిని ప్రసాదించే భారం పరమాత్మ 
తనమీద పెట్టుకొన్నాడు. ప్రపంచమంతా తా నయిన పరమాత్మకు ప్రజలు 
రి 

భారమా? 


92 
శాసించగలవాడే శాంతిని ప్రసాదించగలడు. ధనుర్వేద పారంగతుడైన 
రామభద్రుడు తన కోదండనిస్వనంతో అసంఖ్యాక రాక్షస సమూ 


హాన్ని సంహరించి, సత్య ధర్మాలను శాశ్వతంగా నిలబెట్టాడు. అపారమైన 
కరుణ హృదయంలో ఇముడ్యుకొని దండించవల సిన దుష్టులను కఠోరంగా 


నామ నవనీతం 03 


దండించాదు. ముందు సామ దాన భేదాలతో శాంతియుతంగా ధర్మాన్ని 
సాధించేందుకు ప్రయత్నించాడు. సాధ్యం కానపుడు నాలుగో మార్గం - 
దండం ప్రయోగించాడు. కాని, చివరి ఉపాయాన్ని అవలంబించే సమ- 
యంలో కూడా సంయమంతో, శమదమాది సాధన సంపదతో, సామ్యంతో, 
సంతులనంతో సత్యాన్ని సాధించాడు. శాంతిని స్థాపించాడు. అలాంటి 
శుద్ద సత్త్వ తేజోరాశి కనుక అతనిని ఎవరూ ఎదుర్కొనలేక పొయ్యారు. 
చివరకు రావణుని నోటకూడా రాముడు నారాయణుడనే భావం పలికిం- 
చాడు. అన్నింటిని సహించి అన్నింటినీ సాధించగల సర్వసమర్జుడు, పైకీ 
చూచేందుకు నియంతలా కనిపిస్తాడు. కాని, ఆ నిరంకుశ శాసనం లోక 
కల్యాణంకోసమే కాని, స్వార్హసాధనకోసం కాదు. యమ నియమాదులను 
ప్రజలకు బోధించి, తాను వీటి కతీతంగా ఉంటాడు -- యమ నియమ 
నియామకుడైన లోకశాసకుడు. అతడు నియమాలకు లలతీతుడైన నియంత. 
యమునికి యముడైన వాచంయముడు. వాక్కును స్వాధీన పరదుకొన్న 
వాగధిశ్వరునికి సర్వం స్వాధీన మవుతుంది. 


9౩3 


సచ్చిదానందమయునిలోని సత్తత్త మే సత్యధర్మపరాయణుని సత్స్వ- 
రూపం. సత్త్వగుణానికి పరిపూర్ణమైన ఆకారం, సాత్తికమనోవృత్తికి సమర్థ 
మైన నిదర్శనం, సత్యనిష్టకు పరాకాష్ట -- ఇవన్నీ రామభద్రుని జీవితంలో 
చూడవచ్చు. పరుషమైన వాక్కు అతని నోట పలుకదు.  అకొా- 
రణంగా ఎవరినికూడా నిందించడు, దూషించదు, కోపపడడు. సత్య ధర్మ 
పరిపాలనలో స్వార్థాన్ని దూరనియ్యడు. సత్య ధర్మాలను రెండు పాదాలుగా 
చేసుకొని రెండింటిని కూడగట్టుకొని ముందుకు పయనించే (సేమమూర్తి 
రామచంద్రుడు. ప్రీతిని పెంచే. (పేమపాత్రుడు అందరినీ చపేమభావంతో 
చూస్తాడు. ఇసుకను మోసే ఉడుతను, సర్వస్వం వహించే పుష్బకాన్ని 
సమభావంతో చూడగల అ అన్ని వైపుల అందరిలో అన్నింట 
రా చూస్తాడు. CE పరమాత్మను సమీ- 
ప (ప్రేమగల హృదయానికే అర్హత. (పేమ పరిపూర్ణత చెందిన- 

డు (శేయస్కరమవుతుంది. నిశ్శేయసానందానికి దారి చూపుతుంది. 


94 విష్ణు సహస్రనామం 
94 


ఆకాశంలో సంచరించే పరంజ్యోతి, ఆదిత్యరూపంలో భాసిస్తుంది. అదే 
జ్యోతి అగ్నిలో ప్రవేశించి, హోమంలో వేల్చే హవిస్సును గ్రహిస్తుంది. ఆది- 
త్యునిలో విష్ణురూపంలో, అగ్నిలో వైశ్వానర రూపంలో ప్రకాశించే పరంజ్యోతి, 
పరమాత్మకు ఆటపట్టు. ప్రపంచసారాన్ని గ్రహించి ప్రకాశాన్ని ప్రసరింపజేసే 
ప్రభాకరుడు కీరణములద్వారా తన కాంతిని నలువైపుల వెదజల్లుతాడు. 
చొథరాని చోట్లలో చొచ్చుకొని వెళతాడు. ప్రాణికోటికి కావల సిన పదార్థాలను 
ప్రసవిస్తాడు. అలాంటి రవిని లోచనాలుగా చేసుకుని పరమాత్మ ప్రపంచాన్ని 
చూస్తాడు. చంద్రుడు, సూర్యుడు, అగ్ని -- ఈ మూడే. పరమేశ్వరునికి 
మూడు కండ్లు. 


95 


లంతులేని అనురాగంతో అప్యాయంగా అర్పించిన, హవిస్సును ఆర- 
గించి యజమానులైన ప్రజలకు శాంతిభద్రతలు, సుఖసంపదలు ప్రసాదించే 
పరమభోక్త పరమాత్మ. అందరికంట ముందుగా ప్రపంచ కారణంగా 
ఉదయించిన ఆదిదేవుడు ప్రజలకోసం మాటిమాటికీ జన్మిస్తాడు. అతనికి 
విసుగు లేదు. వైరాగ్యం లేదు. విసుగు విరామం లేకుండా ఎవరెన్ని 
తప్పులు చేసినా అన్నింటిని క్షమిస్తూ, లోకాలను ప్రశాంతంగా పాలించే 


పరమాత్మయొక్క పరిపాలనావిధానం ఆత్యద్భుతమైనది. సామాన్య దృష్టికి 
బోధపడేది కాదు. 
96 

ఇది ఈ నాటి శాసనం కాదు. అనాదికాలంనుంచి యుగయుగాలుగా 
వర్ణిల్లుతున్న సనాతన శాసనం; సనాతనతత్త సంకంట కూడా సనాతనమైనది. 
కపిలాచార్యుల కాలంనుంచి ఈ సదాచారం అనూచానంగా వస్తున్నది. 
మహావరాహరూపంలో సృష్టిని ఉద్ధరించిందికూడా ఈ సనాతన తత్త్వమే. 
ఆద్యంతములు లేని యీ పరతత్త గంలోనే సమస్తసృ షి లయిస్తుంది. అన్నిం- 
టికి ఆధారమై, ఆశ్రయమై, ఆదర్శమైన యీ అద్భుత భగవత్తత్త్వం (పాణి 


నామ నవనీతం 05 


కోటికి అఖండమైన శాంతిని చేకూర్చుతుంది. స్వస్తి పలుకుతుంది. స్వస్తీని 
సృష్టిస్తుంది. స్వస్తిరూపొన్ని ధరిస్తుంది; స్వస్తిని సేవిస్తుంది; అందరికీ 
అనుకూలమైన స్వస్తిని సాధిస్తుంది. ఈ సనాతన తత్త్వమే సహస్రనామ 
సారం, 


97 


స్వస్తివాచ్యుడైన సర్వేశ్వరునికి [ప్రియమైన కానుక స్వస్తి భావన. 
అందరూ సుఖంగా వుండాలని అందరూ భావిస్తే, అందరికీ స్వస్తి చేకూ- 
రుతుంది. అందులో కొందరికే ఆ భావముండి, చాలామందికి లేకపోతే 
లేనిపోని వైమనస్యం, ద్వేషం, ఆందోళన, ఆవేశం -- ఇలాంటివన్నీ "పెరు- 
గుతాయి. పనులు కొనసాగవు. కర్మం, రాగం, కోపం -- ఈ మూడూ 
రౌద్రానికి లక్షణాలు. ఈ మూడింటికి దూరంగా నిర్లిప్తంగా, నిష్టాక్తి 
కంగా, నిర్వికారంగా నిఖిలేశ్వరుని పరిపాలన సాగుతుంది. అతని పేరు 
రుద్రుడయినా అతని పరిపాలన అరౌద్రం. అతడే రుద్రుడు. పదునాల్లు 
భువనాల పరిపాలన తన మీద ఉన్నా హాయిగా శేషతల్పంమీద శయని- 
స్తాడు. ఆ భారమంతా తన సుదర్శనచక్రానికి అప్పగించి, తన విక్రమాన్ని 
విచిత్రంగా ప్రదర్శిస్తాడు. అతని శాసనం ఇతరులను అణగదొక్కేందుకు 
ఏర్పడింది కాదు. అందరినీ ఊర్జాయుతులనుచేసి ఉత్సాహపరచి ఉన్నతోన్నత 
దశకు తీసుకొనివచ్చేందుకే విశ్వనాథుడు ప్రయత్నిస్తాడు. 


98 


రౌద్రరహితమైన పరిపాలనలో (క్రౌర్యానికి తావుండదు. మనోవాక్కర్మ- 
లలో పుష్కలంగా పరిపూర్ణమైన దక్షతతో పరిపాలన సాగించే లోకపాలకుడు 
అందరికీ అనుకూలుడే. అతని హృదయంలో దాక్షిణ్యమే కొని, (కొర్య 
మనేది లేశమాత్రం కూడా లేదు. అత డెంత సమర్హుడో, అంతటి 
దయామయుడు. ఓర్పులో అతనిని మించినవారు లేరు. భూమాతకు కూడా 
అంత ఓర్పు లేదేమో! అన్నీ తెలిసిన తత్త ్యవేత్తకాబట్టి, అతనికి భయము, 
భాంతి లేవు. తనలోని ఆత్మతత్త్వమే అంతటా అనేక రూపాల్లో విస్తరించి 


అకట. కళ్‌ 


06 విష్ణు సహస్రనామం 


ఉన్నదనే పరమార్గాన్ని ప్రత్యక్షప్రమాణంగా తెలుసుకొని తెలియజేసే తెలుపరి 
రా యి 

కాబట్టి అతనికి ద్వెతం, ద్వేషం, భయం, (భాంతి లేవు. వాటికి తావే లేదు. 

అతని చెవులకు ఎప్పుడూ మంచి మంచి మాటలే వినిపిస్తాయి. అతని కీర్తి 

వింటేనే చెవులకు చిన్మయానందం లభిస్తుంది. శవణమా[త్రంచేత పొపొలు 

తొలగి, పుణ్యం లభిస్తుంది. నిజానికి, చెప్పటంకంట వినటం సులభం, 

ముక్తిమారానికి దగ్గరి దారి. 


99 


ఈ దారిని చూపించే తారకమంత్రం భగవన్నామం. దుష్టభావాలను, 
దుష్కృత్యాలను, దుఃస్వప్నాలను దూరంగా పారదోలి పుణ్యభావా 
లను, పుణ్యకార్యాలను, పుణ్య చైతన్యాన్ని "పెంపొందించే పుణ్యశవణకీర్తనుడే 
సంసార సముద్రంలో చిక్కుకొన్న జీవకోటిని దరిజేర్చగల తారకుడు, ఉద్దా- 
రకుడు. ఈ సన్మార్గానికి సరిపడని విపరీత ప్రతిభాషలకు ఎంత దూరంగా 
ఉంటే అంత మంచిది. సజ్జననాంగత్య మెంత అవసరమో, దుష్టులకు 
దూరంగా ఉండటంకూడా అంత ముఖ్యం. మంచి మంచి పనులు చేస్తూ, 
మంచివారిలోని మంచిని చూస్తూ, మంచి భావాలను మననంచేస్తూ జీవితం 
గడిపే సాధుజనులను సర్వేశ్వరుడు సర్వకాల _ సర్వావస్థలయందు అన్ని 
వైపుల నిలబడి అన్నివిధాలా రక్తీస్తూ ఉంటాదు. అతని రక్షణలో అన్ని రకాల 
క్రమశిక్షణ లభిస్తుంది. 


100 


అనేక రూపాలలో అతని అనంతవిభూతి సాక్షాత్కరిస్తుంది. ఏ 
రూపంలో భావిస్తే ఆ రూపంలోనే శ్రీపతి నాక్షాత్కరిన్హాడు. శ్రీతత్త్వం 
భూతత్త్వానికి భిన్నమైనది కాదు. శ్రీదేవికీ, భూదేవికీ సమానమైన అభిమా 
నాన్నీ, అనురాగాన్నీ పంచిపెట్టి వెకుంఠుడు, అన్నింట తన అకుంఠితమైన 
రూపాన్ని వెలయించి ఉన్నాడు. కోపతాపాలను పరిహరించి, భయభాంతు- 
లను వదలి నలువైపుల చతుర్భుజరూపంతో చతురస్రమండలంలో అంతటా 
వ్యాపించియున్న పరమాత్మను, నిశితంగా గమనించి నిలకడగా క్‌ 


నామ నవనీతం 97 


దిక్కుతెలియని దిశామూఢులకు దిక్కు తెలుస్తుంది. ఏ వైపు వెళ్ళినా అదే 
చోటు చివరకు చేరుకోవాలి. ఈ (ప్రపంచ మొక నలుచదరం. ఎక్కడినుంచి 
చూచినా చతుర్పాహువులు సమానదూరంలో ఉన్నట్టు కనిపిస్తాయి. ఈ 
చదరాన్ని తెలుసుకొనేందుకు చదువుకంటు సంస్కారం ఎక్కువగా కావాలి. 
అహంకారానికి దారితీయని చదువు వ్యక్తిలోని సంస్కారాన్ని మేల్కొలిపి 
అతనికి కావలసిన ఆత్మశక్తిని ప్రనాదిస్తుంది. 


101 


ఆత్మ అన్నింటికి ఆది. ఆది లేనిది అనాది. ఆత్మకు ఆదికారకుడైన 
పరమాత్మ అనాదికి మారుపేరు. ఆదికి ఆది, అవనికి అవని, ప్రాణానికి 
ప్రాణం, లక్షకి లక్ష్మ, వాక్కుకు వాక్కు, అందానికి అందం, జన్నకు 
జననం, మరణానికి మారకం -- అయిన మూలకారకుని 'అనాది' అని 
ఒక్కమాటలో నిరూపించవచ్చు. భూర్చువాది సప్తలోకాలకు పునాది భూమి. 
ఆ భూమికి భూమికను ప్రసాదించే సార్వభౌముడు సర్వకారణుడు. సర్వస- 
త్తాకమైన భూమికి ఆ సార్వభౌముడు భూతినే కాక సంభూతిని, విభూతిని 
కూడా (ప్రసాదిస్తాడు. నేల, నీరు, వెలుతురు, గాలి, ఆకాశంతో కూడిన 
పాంచభౌతిక జగత్తును అందంగా తీర్చిదిద్దిన మహాశిల్సి, తన పనితనానికి 
చిహ్నంగా చక్కని భుజబంధాలతో మహావీరునిలా అలరారుతూ ఉంటాడు. 
అతనిచూపులో, వాక్కులో, వర్చస్సులో వీరత్వం చిందిపదుతుంటుంది. 
పుట్టుకనే పుట్టుక నిచ్చే అనాదితత్త్యం చూచేందుకు అందంగా కనిపించినా, 
కార్యరూపంలో ఉగ్రంగా, భయంకరంగా గోచరించవచ్చు. అవసర మైనప్పుడు 
భీకరపరాక్రమాన్ని (ప్రదర్శించి శత్రువులకు భీమునిలా కనిపిన్హాడు. దుష్టులకు 
భయం, గిష్టులకు అభయం -- రెండింటిని సాధించేందుకే యీ ఉగరూపం 
ధరించటం. 


102 


అన్నింటిని ధరించే ధరాతలానికి, ధరాధరాలకు ఆధారంగా నిలబడి 
ఆశయమిచ్చే విధాత, అధాతగా కూడా సాక్షాత్కరిస్తాడు. అతనికీ పురో 


98 విష్ణు సహస్రనామం 


ధాత లేకపోవటంవల్ల, అతడు అధాతగా బోధపడుతాడు. ప్రాణికోటికి 
ప్రాణదానంచే సే ఆ ధాత కూడా, ఈ ధాతలోనే ఉన్నాడు. ధాతగా, 
విధాతగా, అధాతగా ప్రవర్తించే పరమాత్మ సకలసృష్టికీ, సర్వ దృష్టికి 
సంధాత. ఇలా చరాచర జగత్తుకు సంధాతృత్వం వహించిన విశ్వవిధాత 
పువ్వులా నవ్వుతాడు. అతని మందహాసానికి ఎన్ని పుష్పహాసాలో మారు 
పలుకుతాయి. పగలు, రాత్రి భేదం లేకుండా అహర్షిశలు అ(పమ- 
త్రంగా పనిచేసే ప్రజాగరుడు, ప్రజల నందరినీ తన స్ధాయికి తీసుకురావాలని 
నిరంతరం (ప్రయత్నిస్తాడు. అతడు పయనించే సన్మార్గంలో అందరూ 
అతళ్లి అనుసరించాలని అతని అభిలాష. సచ్చిదానంద మార్గానికి సన్మార్గం 
తొలిమెట్టు. సత్సథంలో సాగిన సాధకుడు క్రమంగా చిన్మయ వీథిలో 
పయనించి ఆనందనిలయాన్ని అందుకోగలుగుతాదు. ఇలా ప్రాణికోటిని 
ఊర్హ్వతన యానంలో సన్మార్గంలో ముందుకు నడిపించే ప్రాణమూర్తి 
ప్రణవస్వరూపుడు. ప్రాచీనం, నవీనం రెండింటి సమ్మేళనం ప్రణవలక్షణం. 
ప్రాణదాత పరమాత్మ ప్రణవంలో ప్రతిఫలిస్తాడు. కనుక పరమార్థసాధక మైన 
ప్రణవం చేతిలో ఉంటే, పరమార్థ మార్గంలో ఏ కొదవ ఉండదు. కావలా 
సిన పాథేయాన్ని కొనిసెక్టే అమూల్యమైన నాణ్యం ప్రణవం. మామూలు 
నాణ్యాలకు పరిమితమైన పార్టివ సంపద మాత్రమే లభిస్తుంది. కాని, 
ప్రణవంలాంటి పణంతో ఏ సామ(గినైనా కొనవచ్చు. ఇహపరాలు రండూ 
ఈ నాణ్యానికి లభిస్తాయి. కాబట్టి పరమార్థ సాధనకు ప్రణవాన్ని మించిన 
పణం లేదు. 


103 


ఈ నాణ్యం అంతటా చెల్లుతుంది. దాని కదే ప్రమాణం. ప్రాణాలను 
భద్రంగా కాపాడే ప్రణవమే యీ నాణ్యం. ప్రాణాలకు అదే ' ఆధారం. 
ప్రాణాలకు ప్రాణంపోసే ప్రాణజీవనుడు - (ప్రణవాకారుడు పరమాత్మ. 
అతనికి జననం లేదు. మరణంలేదు. వార్తక్యం లేదు. అన్నింటికి అతీతమైన 
ఆత్మతత్త (౦ ప్రణవం. “అదే నీవు" అనే పరమార్థాన్ని వివరించే ప్రణవనాదం 
తత్త్వ చింతనకు ఆధారం. ప్రణవ రహస్యం తెలుసుకుం కే ప్రాణరహస్యం 


నామ నవనీతం 99 


తెలుస్తుంది. ప్రాణశక్తిని స్వాధీనం చేసుకుం కే, ప్రాణజీవను డైన పరమాత్మ 
తత్త్వం బోధపడుతుంది. మూలాధారం నుంచి సహస్రారంవరకు ప్రాణశక్తిని 
స్పందింప జేసే ప్రణవనాదం పరమార్దసాధనకు మూలం. నానారూపాల్లో 
భాసించే ఆత్మతత్త్వ్యం తాత్త్వికంగా ఒకటే. ఏకాత్మ, ప్రత్యయసారమైన 
సర్వేశ్వర తత్త్వం ప్రణవపాదాల్లో (ప్రత్యక్ష మవుతుంది. ప్రాపంచిక వాసనలు 
ఉపశమిస్తైనే కాని (పణవంలోని చతుర్థపాదం, మాత్రారహితమైన స్వయం- 
ప్రమ గోచరించదు. జన్మ' మృత్యు “ జరాతిగమైన తురీయ చైతన్యం ఈ 
అమాత్రలో ఇమిడి ఉంటుంది. కాబట్టి ప్రణవజీవులు ప్రాణవేత్తలు, పరమార్ధ 
కోవిదులు. 


104 


స్వయంభువమైన యీ ప్రణవం భూర్చువాది సప్తలోకాలలో సంచరి- 
స్తుంది. ముఖ్యంగా భూలోకం, భువర్గోకం, స్వర్గోకం ప్రణవానికి ప్రధానమైన 
వ్యాహృతులను కల్పిస్తాయి. మూడులోకాలలో వ్యాపించిన మహావృక్షం 
(ప్రణవనాదం. అదే సంసార సముద్రంలో మునిగిన సాధకులకు తారకం. 
'ఓం భూర్భువ స్సువి -- అని (త్రయీతనువును స్మరించగానే, పరమ 
వరేణ్యుడైన సవిత ప్రత్యక్షమై, నిద్రాణమైన చైతన్యాన్ని మేల్కొల్పుతాడు. 
తాతముత్తాతలకు కూడా. తాత అయిన విధాత, సవితగానే మనకు సాక్షాత్క- 
రిస్తాడు. అతని దివ్యమంగళ విగ్రహాన్ని మనసార భావించి, సేవించేందుకు 
చేసే ప్రయత్నమే యజ్ఞం. యద్రూపంలో ఉన్న యజ్ఞేశ్వరుని దర్శించాలంటే 

జా మ్‌ 
యజ్ఞం చెయ్యాలి. ఎక్కడినుండి యీ ప్రపంచం ప్రసరిస్తూ ఉన్నదో, ఆ 
జా అటే 
యత్పదార్థాన్ని తల్‌ పదార్ధంగా గుర్తించి కీర్తించేందుకు యజ్ఞం చెయ్యాలి, 
ఈ యజం అనేక రూపాలో చేయవచ్చు. భగవన్నామాన్ని స్మరించటం 
షా ౧ 

ఒక యజ్ఞం; భగవంతుని మూర్తిని భావించి అర్సించటం ఒక యజ్ఞం; 
అగ్నిని మధ్యవర్తిగా చేసుకుని _ఆదిత్యమండలంలోని అఖండ జ్యోతిని 
ఆరాధించటం మరో యజ్ఞం; పంచప్రాణాలకు మూలమైన ముఖ్యప్రాణాన్ని 
ప్రాణాయామంతో, యమనియమాది సాధనతో, ప్రజ్యలింపజే సి పరంజ్యోతిని 
ఆత్మలో దర్శించటం ఒక యజ్ఞం. ఏ రూపంలో ఆచరించినా యజ్ఞం 


100 విష్టు సహస్రనామం 


అంతఃకరణశుద్ధికి తోడ్పడుతుంది. అన్నింటికి మించినది జ్ఞానయజ్ఞం. 
జపయజ్ఞం దీనికి మెరుగు పెట్ట అమూల్యసాధన. సాధనలోనే సాధ్యం 
మిళితమై ఉంటుంది. అలాగే యజ్ఞంలోనే యజ్ఞపతి నివసిస్తాడు. యజ్ఞం 
చేసే యజమానిలో కూడా యజ్జేశ్వరుడు ఉంటాడు. అందుకనే యజ్ఞశాలకు 
తూర్పుగా యజమానికి ఏర్పరచిన యింటిని ప్రాగ్వంశమంటారు. (పొగ్వం- 
శంలో యజమానిరూపంలో యజ్ఞపురుషుడు నివసిస్తాడు. యజ్ఞంలోని 
ప్రతిభాగంలో, అంగాంగంలో యజ్ఞనాహనుడు మూర్తీభవించి ఉంటాడు. 
యజ్ఞాన్ని సక్రమంగా నడిపించేవాడుకూడా యజ్జేశ్వరుడైన సర్వేశ్వరుడే. 


105 


యజమానులచేత యజ్ఞం చేయించి, దానికి తానే కర్తగా, ధర్మ 
కర్తగా నిలబడి, అందులో అర్పించిన నైవేద్యాన్ని ఆరగించి, సాధనసంపత్తికి 
సాద్దుణ్యం లభించేలా ఆశీర్వదించి, యథావిధిగా యజ్ఞం పూర్తి అయ్యేటట్టు 
చూచే మహాయాజి -- పరమేశ్వరుడు. యజ్ఞంలోని రహస్యం అతనికి 
తెలిసినట్టుగా మరొకరికి తెలియదు. యజ్ఞం చేసేవాడు, చేయించేవాడు, 
చేసిన సాధన, చేసినందున లభించిన ఫలితం, చేసే విధానం, ఈ విధానంలో 
ఉన్న రహస్యం అంతా ఈశ్వరార్పణం. అలాగే అన్నం పరబ్రహ్మస్వరూపం. 
అన్నం తినేవాడుకూడా పరమాత్మ స్వరూపుడే. “అన్నం తినేది తనకోసం 
కాదు, తనలో వైశ్వానరరూపంలో నెలకొనియున్న ఇలవేల్పును ఆరాధిం- 
చేందుకు అనే పవిత్రభావంతో భుజించినచో భక్ష భోజ్యాదులు కూడా పర 
మాత్మ కు ప్రతిరూపాలే అవుతాయి. “అన్నం (బ్రహ్మ. అన్నం తినే -- 
అన్నాదుడు బ్రహ్మ. అన్నదాత (బ్రహ్మ. సర్వం (బహ్మమయంి అనేది 
అన్నజీవి అలవరచుకొనవల సిన అనన్యభావన. 


"106 


ఈ అనన్యత జీవాత్మ కు, పరమాత్మకు మధ్య అన్యోన్యతను పెంచు 
తుంది. తన ఆత్మకు పరమాత్మకు భేదంలేదనే విషయం ఆత్మ జిజ్ఞాసవల్లగాని 
తెలియదు. తనంతట తాను జన్మించి, తనకు తానే కారణమెన ఆత్మ 


నామ నవనీతం 101 


తత్త్వాన్ని ఎంత తరిచి చూస్తే అంత రహస్యం గోచరిస్తుంది. ఎంత తొలిచి 
చో అంత విలువ కనిపిస్తుంది. త్రవ్వి త్రవ్వి చూచేకొద్దీ వెలలేని 
రత్నరాజిని వెలయించే దివ్యఖని పరమాత్మ స్వరూపం. ఖననంచేతనే ఖని 
విలువ పెరుగుతుంది. ఆత్మవిద్య సామాన్యమైన గని కాదు. అంతులేని 
సంపదలు దొనిలో దొగి ఉన్నాయి. ఆత్మ వైభవం రెండు మూడు మాటల్లో 
చెస్తే ముగిసేదికాదు. వెయ్యినామాల్లో శీర్తించినా తనివి తీరదు. సామగానం 
ఒకవిధంగా ఆత్మగానమే. అనంతవిశ్వంలో వ్యాపించియున్న ఆత్మ తత్తా నన్ని 
అప్పుడప్పుడు ఒకానొక విశిష్టరూపంలో కూడా దర్శించవచ్చు. దేవకి కడుపు 
పంటగా జన్మించిన కృష్ణపరమాత్మలో ఈ ఆత్మ సౌందర్యం గమనించవచ్చు. 
పాపాన్ని తొలగించి, ప్రపంచాన్ని ప్రశాంతినిలయంగా రూపొందించాలని 
అవతరించిన దేవకీనందనుడు, సృష్టిలో ఒక భాగమయినప్పటికీ, సృష్టి 
కర్తకు ఉండవలసిన లక్షణాలు అతనిలో ఉన్నాయి. సర్వలో కైకనాథుడు 
యదునాథుడు. అలాగే సర్వసౌందర్యధాముడు రఘురాముడు. నిజానికి 
పరమాత్మస్వరూపాన్ని (పతిరూపంలో భావించవచ్చు. 


107 


పంచమహాభూతములతో కూడుకొనియున్న పార్టివశరీరమే పాంచ 
జన్యం. అదే పరమాత్మ వినిపించే శంఖధ్యని. పరిసరాలను పావనంచే సి, 
మంచి మంచి మాటలను మంత్రాలుగా మార్చి మాంత్రిక సామర్థ్యం 
యోగేశ్వరుని శంఖంలో ఉంది. (పపంచాన్ని ఆనందనిలయంగా మార్చేది 
నందకం అనే అతని ఖడ్గం. కాని ఖడ్గధారలతో చాల మెలకువగా వ్యవా 
హరించాలి. అది అసిధారా వ్రతచర్య. చూచేందుకు తళతళ మెరుస్తూ 
ఉండవచ్చు. కాని, గురి తప్పితే, వినోదానికి బదులు విషాదం లభించవచ్చు. 
అప్రమత్తతతో దీనిని వాడుకోగలిగినప్పుడె యీ ఖడ్గసృష్టికి సార్ధక్యం. అలాగే 
సుదర్శన చక్రం. ప్రపంచవలయంలోని చలనాన్ని, భ్రమణాన్ని, అరవింద 
సౌందర్యాన్ని అరచేతిలో వేలి చివర చూపించగల సామర్థ్యం ఈ సుద- 
ర్శనానికి ఉంది. సంసార చక్రంలోని సారమంతా సుదర్శనచక్రంలో 
ప్రతిఫలిస్తుంది. పరమాత్మకు ఒక ధనువుకూడా ఉంది. బ్రహ్మపదార్హమనే 
లక్ష్యాన్ని, ప్రణవధనువునుండి వెడలిన ఆత్మ అనే బాణం, వేధించేటట్టు 


102 విష్ణు సహస్రనామం 


మెలకువతో బాణం వదలాలని వేదాలు ఆదేశిస్తాయి. ఆ ధనువే యీ 
శార్‌జ్ఞం. నాలుగు కొమ్ముల నల్లనయ్య తాల్చిన యీ ధనువులో శృంగారం 
సుకుచూరంగా ధ్వనిస్తుంది. శార్‌జ్ఞరవంలోని శృంగారాన్ని చక్కగా గమనించ 
గలిగితే తనువుకూడా ధనువుగా రూపొందుతుంది. పరమేస్మికి గద కూడా 
ఉంది. దాని పేరు కౌమోదకి. కువలయానికి మోదం కలిగించటం ఆ గద 
చేసి పని పరబ్రహ్మ నోట వెలువడిన వాక్కే గదగా మారింది. శ్రుతులన్నీ 
పరమేస్మి వదలిన శ్వాసవాయువులని ప్రతీతి. (ప్రపంచంలో మనకు వినవచ్చే 


తియ్యని నినాదాలకు మూలం పరమాత్మ తనచేతిలో ధరించే కౌమోదకి 
అనే గద. 


ప్రాణికోటి పయనించేందుకు అనేకరథాలను సృష్టించి, ఆ రథాం- 
గాలను (చక్రాలను) తనచేతిలో పెట్టుకొన్న చతురుడు రథాంగపాణి. 
రథం సారథి చేతిలో ఉంటుంది. కాని చక్రం స్వామిచేతిలో ఉంటుంది. 
ఇది చాల విచిత్రమైన ఊహ. ఈ రథాంగపాణి మామూలుగా మనం 
భావించే చక్రపాణి కాదు. చక్రపాణికి సుదర్శనచక్రం చేతిలో ఉంటుంది. 
రథాంగపాణికి రథాంగం (చక్రం) తన అధీనంలో ఉంటుంది. రథచక్రాన్ని 
చేతిలో పెట్టుక్‌ొనటం ఇక్కడ వాచ్యం కాదు, లక్ష్యం. మన రథాలు ఎక్కడ 
నడుస్తున్నా, వాటి చక్రాలు ఎంతదూరంలోఉన్నా రథాంగపాణి అను- 
మతిస్టేనే ఆ చక్రాలు కదులుతాయి. అతని ఆమోదం లేకుంటే వెంటనే 
ఆగిపోతాయి. ఈ రథాలను, చక్రాలను ఆపేందుకుగాని, నడి పేందుకుగానీ 
రథాంగపాణి తా నున్నచోటునుంచి కదలవల సినపని లేదు. అందరి గమనాన్ని 
గమనిస్తూ నిర్వికల్పంగా, నిశ్చలంగా అన్నింటిని నడిపించే సర్వలోకసారథి 
విజయనారథి. ఇంత భారాన్ని తనమీద వేసుకుని తలమునకలు అవుతున్నా, 
ఆవగింజంత విసుగు కూడా అక్షోభ్యుడైన అంతరాత్మకు లేదు. అతనికి 
లేని ఆయుధం లేదు. బ్రహ్మాండాన్ని తన అండదండల్లో నడి పించే 
దండాయుధుడు, తన దండాన్ని దండనకూ ఉపయోగిస్తాడు, మండనకూ 
ఉపయోగిస్తాడు. అందరినీ రక్షించేందుకు, అవసరమైనప్పుడు కొందరిని గిక్షిం 


చేందుకు అన్నిరకాల ఆయుధాలను ప్రయోగించే సర్వ ప్రహరణాయుధుడు 
సర్వలోక శరణ్యుడు. 


నామ నవనీతం 103 
108 


ఈ లోకాలన్నీ ప్రణవంనుంచి ప్రభవించి చివరకు ప్రణవంలో నే లయి- 
స్తాయి. ప్రణవమే (బహ్మ, ప్రణవమే విష్ణువు, ప్రణవమే కామేశ్వరుడైన 
పరమేశ్వరుడు. మూర్తిత్రయం, వేదత్రయం, కాలత్రయం, మ్మాత్రాత్రయం, 
అవస్థాత్రయం, గుణ్బత్రయం, భువనత్రయం ప్రణవంలో గోచరిస్తాయి. ఆ 
బృహత్సత్యానికి నమస్కరించటమే జీవిత పరమావధి. 


“భూయిషాం తే నమ ఉక్తీం విదేమ” 


Ne 


9 
ల 


నామావళి 


శ్రీవిష్ణసహస్రనామావళిః 


ఓం విశ్వ స్మ నమః 


విష్ణవే 

వషట్కారాయ 
భూతభవ్యభవత్‌ (ప్రభవే 
భూతకృతే 

భూతభ్సతే 

భావాయ 

భూతాత్మ నే 
భూతభావనాయ 
పూతాత్మ నే 10 
పరమాత్మనే 

ముక్తానాం పరమాగతయే 
అవ్యయాయ 

పురుషాయ 

సాక్టీణే 

ప 

అక్షరాయ 

యోగొయ 

యోగవిదాం నేత్రే 
ప్రధాన పురు షశ్వరాయ 20 
సార సింహవప్పుషే 
శ్రీమతే 

కేశవాయ 
పురుషోత్తమాయ 


సర్వ స్మ 


చేర్చుకొనవలయును. 


ఓం శర్యాయ నమః 


శివాయ 

స్థాణవే 

భూతాదయే 
నిధయేఒవ్యయాయ 30 


సంభవాయ 


భావనాయ 

భర్తే 

ప్రభవాయ 

ప్రభవే 

ఈశ్వరాయ 

స్వయంభువే 

శంభవే 

ఆదిత్యాయ 

పుష్కరాక్షాయ 40 
మహాస్వనాయ 

అనాదినిధనాయ 

ధాత 

విధా శ్రే 

ధాతురుత్తమాయ 
అప్రమేయాయ 

హా షీనేశాయ 

పద్మనాభాయ 

అమరప్రభవే. 

విశ్వకర్మ ణే 50 


* ఓంకారం (పతినామానికి మొదట అన్వయిస్తుంది. నామాంతమున నమః అని 


ఓం మనవే నమః 


తష 

న్ట్‌విష్టా య 
స్టవరాయ (ధ్రువాయ 
అగ్రాహ్యాయ 
శాశ్వతాయ 
కృష్ణాయ 

లో హితాకాయ 
ప్రతర్హనాయ 
(పభూతాయ 60 
త్రికకుబ్లామ్మే 
పవిత్రాయ 

son మంగళాయ 
ఈశానాయ 
ప్రాణదాయ 
ప్రాణాయ 

జ్యేష్టా య 

ఢ్రష్ణాదు 
ప్రజాపతయే 
హీరణ్యగర్భాయ 70 
భూగర్భాయ 
మాధవాయ 
మధుసూదనాయ 
ఈశ్వరాయ 
విక్రమిణే 

ధన్వినే 

మేధావినే 


విష్ణు సహస్రనామం 


ఓం వక్రమాయ నమః 


(కమాయ 

అనుత్రమాయ 80 
దురాధర్గాయ 

కృతజ్ఞాయ 

కృతయే 

ఆత్మవతే 

సురేశాయ 

శరణాయ 

శర్మణే 

విశ్వరేత సే 

ప్రజాభవాయ 

అహ్నే 9౦0 
సంవత్సరాయ 

వ్యాళాయ 

(పత్యయాయ 

సర్వదర్శనాయ 

అజాయ 

సర్వేశ్వరాయ 

సీద్దాయ 

సిద్దయే 

సర్వాదయే 

అచ్యుతాయ 100 
వృషాకపయే 

అమేయాత్మా నే 

సర్వయోగ ఏినిస్స ఎతాయ 

వసనే 


నామావళి; 


ఓం వసుమనేఎ నమః 


సత్యాయ 

సమాత్మనే 

అసమ్మి తాయ 

సమాయ 

అమోఘాయ 110 
పుండరీకాక్షాయ 
వృషకర్శణే 
వృషాకృతయే 
రుద్రాయ 
బహుశిరే 
బభచే 
విశ్వయోనయే 
శుచిశవసే 
అమృతాయ 
శాశ్వతస్థాణ వే 120 
వరారోహాయ 

మహాతపసే 

సర్వగాయ 

సర్వవిద్భానవే 

విష్వ క్సేనాయ 


ణి 


జనార్త్షనాయ 

వేదాయ 

వేదవిదే 

అవ్యంగాయ 

వేదాంగాయ 130 
వేదవిదే 


ఓం కవయే నమః 
లోకాధ్యక్రాయ 
సురాధ్యక్షాయ 
ధర్మాధ్యక్షియ 
కృతాకృతాయ 
చతురాత్మా నే 
చతుర్యూ హాయ 
చతుర్దంజ్ట్రయ 
చతుర్భుజాయ 
భ్రాజిష్లవే 
భోజనాయ 
భోక్తే 
సహిష్టవే 
జగదాదిజాయ 
అనఘాయ 
విజయాయ 
బేశ్ర 
విశ్వయోనయే 
పునర్వసవే 
ఉపేంద్రాయ 
వామనాయ 
ప్రాంశవే 
అమోఘాయ 
శుచయే 
ఊర్జితాయ 
అతీంద్రాయ 


107 


140 


150 


108 విష్ణు సహస్రనామం 


ఓం సంగ్రహాయ నమః ఓం శ్రీనివాసాయ నమః 


సరాయ సతాంగతయే 
ధృతాత్మనే 160 అనిరుద్దాయ 
నియమాయ సురానందాయ 
యమాయ గోవిందాయ 
వేద్యాయ గోవిదాంపతయే 
వైద్యాయ మరీచయే 
సదాయోగినే దమనాయ 100 
వీర ఘే హంసాయ 
మాధవాయ సుపర్ణాయ 
ముధవే భుజగోత్త మాయ 
అతీంద్రియాయ హిరణ్యనాభాయ 
మహామాయాయ 170 సుతపేే 
మహోత్సాహాయ సద్మనాభాయ 
మహాబలాయ ప్రజాపతయే 
మహాబుద్ధయే అమృత్యచే 
మహావీర్యాయ సర్వదృశే 
మహాశక్తయే సింహాయ 200 
మహాద్యుతయే సంధా్రే 
అనిర్లేశ్య వపుషే సంధిమతే 
శ్రీమతే స్టరాయ 
అమేయాత్మ నే అజాయ 

మహో దిధృ షే 180 దుర్మర్షణాయ 
మ హేష్యాసాయ శాస్త్రే 

మహీభర్తే విశుతాత్మనే 


ళ్‌ 
శ 


ఓం. సురారిఘ్సే నమః 
గురవే 
గురుతమాయ 
ధామ్నే 
సత్యాయ 
సత్యపరాక్రమాయ 
నిమిషాయ'. 
అనిమిషాయ .. 
సగ్విణే 
వాచస్పతయే ఉదారధియే 
అ(గణ్యే 
గామా 
గ్రీనుతే 
న్యాయాయ 
నేత్ర 
సమీరణాయ - ' 


నివృత్తాత్మనే .... 
సంవృతాయ. . 
సంప్రమర్షనాయ .. | 
అహఃసంవర్తకొయ 


8 


210 


220 


230 


ఓం 


వహ్నయే నమః. 
అనిలాయ 
ధరణీధరాయ . 
సుప్రనాదాయ 
ప్రసన్నాత్మనే 
విశ్వధృ షే 
విశ్వభుజే 

విభవే 
సత్క ర్త 
సత్క తాయ 
సాధవే 

జహ్నవే 


240 


నారాయణాయ 
నరాయ 
అసంఖ్యేయాయ " '. 
అప్రమేయాత్మనే' స 
విశిష్టాయ 

శిష్టకృతే 

శుచయే 


సీదారాయ 
“I 


250 


సద్దసంకల్ప్సాయ 
ఠా 

సీదిదాయ 

థా 
సిద్ధిసాధనాయ ww 
వృషాహిణే 
వృషభాయ -. 


విష్ణవే నమః 

వృషపర్వణే 

వృషోదరాయ 260 
వర్హనాయ 

వర్ణమానాయ 

వవికొయ 

శ్రుతినాగరాయ 

సుభుజాయ 

దుర్ధరాయ 

వాగ్మినే 

మ హేంద్రాయ 

వసుదాయ 

వనేవే 270 
నైకరూపాయ 

బృహద్రూపాయ 

గి పీవిష్టాయ 

ప్రకొశనాయ 

ఓజ స్తేజోద్యుతిధరాయ. 
ప్రకాశాత్మ నే 

ప్రతాపనాయ 

బుద్దాయ 

వై 

మంత్రాయ 280 
చందాంశవే 

బాస) రదూతయే 


విష్ణ స స్రనామం 


ఓం అమృతాంశూదృవాయ నమః 


భానవే 
శశబింద చే 
సురేశ్వరాయ 
బొషధాయ 
జగతఃసేతవే - అ 
సత్యధర్మపరాక్రమాయ 
భూతభవ్యభవన్నాథాయ 290 
పవనాయ 

పావనాయ 

అనలాయ 

కామ ఘే 

కొచుకృతే 

కొంతాయ 

కొమాయ 

కొమప్రదాయ 

ప్రభవే 

యుగాదికృతే 300 
యుగావరాయ 

నెకమాయాయ 

మహాశనాయ 

అదృశ్యాయ 

వ్యక్తరూపాయ 

సహస్రజితే 

అనంగబిన్నే .* ' 


న అనాం ఆనా ఆ ఇ 


ఓం ఇషాయ నమః 


(అ)విని ష్టాయ 

కిష్టేష్టాయ 310 
గిఖండినే 

నహుషాయ 

వృషాయ 

క్రోధ ఘే 

కోధకృత్క ర్త 

విశ్వబాహచే 

మహీధరాయ 

అచ్యుతాయ 

(పథితాయ 
ప్రాణాయ 320 
(పాణదాయ 

వాసవానుజాయ 

అపాంనిధయే 

అధిష్టా నాయ 

అప్రమత్తాయ 

ప్రతి పష్టీతాయ 

స్కందాయ 

స్కందధరాయ 

ధుర్యాయ . 

వరదాయ 330 
వాయువాహానాయ 
వాసుదేవాయ 


ఓం బృహద్‌భానచే నమః 


ఆదిదేనాయ 

పురందరాయ 

అశోకొయ 

తారణాయ 

తారాయ 

శూరాయ 

శౌరయే 340 
జనేశ్వరాయ 

అనుకూలాయ 


మహరయే 350 


గరుడర్వజాయ 
అతులాయ 
శరభాయ 
భీమాయ 


[12 


+అ 


సమయజ్ఞాయ నమః 
హవిరరయే 
స 
సర్వలక్ష రాలక ణ్యాయ 360 
(oo! యి 

లక్ర్మీవతే 

య్‌ 
సమితింజయాయ 
వికరాయ 

యి 
రోహితాయ 


 మాౌరాయ 
గి 


హేతవే 

దాషహోదరాయ 

సహాయ 

మ హీధరాయ 

మహాభాగాయ 370 
వేగనతే 

అమితాశనాయ ' 

ఉద్భవాయ 

క్ర్షోభణాయ 

దేవాయ 

శ్రీగర్భాయ 

పరమేశ్వరాయ 

కరణాయ 

కొరణాయ 

కర్త 380 
వికర్తే 

గవానౌయ 


విష్ణు సహస్రనామం 


ఓం గుహయ నమః 


వ్యవసాయాయ 
వ్యవన్తానాయ 

డఫ 
సంస్థానాయ 
సానదాయ 
థి 
(ధువాయ 
సరర్హయే 
పరమస్పష్టాయ : 390 
తుష్టాయ 
పుష్టాయ 
శుభేకణాయ 

(nN 
రామాయ 
విరావూాయ 
విరతాయ 
మారాయ 
నేయాయ 
నయాయ 
అనయాయ 
వీరాయ 
శక్తిమతాం (శ్రేష్టాయ ' 
ధర్మాయ 
ధర్మ విదుత్రమాయ 


400 


వెకుంరాయ 


పురుషాయ 
ప్రాణాయ 


నామౌవళిః 


ఓం 'ప్రాణదాయ నమః 

ప్రణవాయ 
పృథవే 
హీరణ్యగర్భాయ 
శత్రుఘ్నాయ 
వ్యాప్తాయ 
వాయచే 
అధోక్షజాయ 
బుతవే 
సుదర్శనాయ 
కొలాయ 
పరమేసీనే 
పరిగహాయ 
ఉగ్రాయ 
సంవత్సరోయ 
దక్షాయ 
విశామాయ 
విశ్వదక్రీణాయ 

(a 
విస్తారాయ 
సావరాయ సాణవే 
డా థి 
ప్రమాణాయ 
బీజాయ అవ్యయాయ 
అరాయ 

థి 

అనరాయ 

క్కు 
మహాకోశాయ 


410 


420 


430 


Mo 


113 


మహాభోగాయ నమః 
మహాధనాయ 
అనిర్విణ్సాయ 
ర 
సవిషాయ 
ర థి 
అభువే 
ధర్మయూపాయ 
మహామఖాయ 
నక (త్రనేమయే 
ట్‌ 
నక త్రిణే 
ట్‌ 
కనూయ 
(aN 
కామాయ 
a 
సమీహనాయ 
యజాయ 
(Sg 
ఇజ్యాయ 
మ హేజ్యాయ 
క్రతవే 
సత్త్రాయ 
సతాంగతయే 
సర్వదర్శినే 
విముక్తొ త్మనే 
సర్వజ్ఞాయ 
జ్ఞానాయాత్తమాయ 
సువతాయ 
సుముఖాయ 
సూక్ళాయ 
ఆం 


440 


450 


సుఫోషాయ నమః 

సుఖదాయ 

సుహృదే 460 
మనోహరాయ 

జీత కోధాయ 

వీరబాహవే 

విదారణాయ 

స్వాపనాయ 

స్వవశాయ 

వ్యాపీనే 

నైకాత్మ నే 

చైకకర్మ కృతే 

వత్సరాయ 470 
వత్సలాయ 

వత్సినే 

రత్నగర్భాయ 

ధనేశ్వరాయ 

ధర్మగుప్తే 

ధర్మకృతే 

ధర్మిణే 

సతే 

అసతే 

క్షరాయ - 480 
అక్షరాయ 

అవిజా।తే 


విష్ణు సహస్రనామం 


ఓం సహస్రాంశచే ననుః 


విధా త్ర 
కృతలక్షణాయ 
గభస్తీనేమయే . 
సత్త ఎస్థాయ 
సంహాయ 

భూతమ హేశ్వరాయ 
ఆదిదేవాయ 490 
మహాదేవాయ 
దేవేశాయ 
దేవభృద్దురచే 
ఉత్తరాయ 

గోపతయే 

గోప్ప 
జ్ఞానగమ్యాయ 
పురాతనాయ 
శరీరభూతభృతే 
భోక్త 500 
కపీంద్రాయ 
భూరిద్న ణాయ 
సోనుపాయ 
అమ్ఫుతపాయ 
సోమాయ 

పృరుజితే 


సనక గణనం 


నొోవమూవళి? 


ఓం వినయాయ నమః 


జయాయ 
సత్యసంధాయ 510 
దాశారాయ 
జి 
నాత్వతాం పతయే 
. జీవాయ 
వినయితాసాక్తి ణే 
ముకుందాయ 
అమితవిక్రమాయ 
అంభోనిధయే 
అనంతాత్మనే 
నుహోదధిశయాయ 
అంతకాయ 520 
అజాయ 
మహారాయ 
ణి 
స్వాభావ్యాయ 
జీతామిత్రాయ 
పమోదనాయ 
( 
ఆనందాయ 
నందనాయ 
నందాయ 
సత్యధర్మిణే 
(త్రివిక్రమాయ 530 
పో త్రి 
మహర్షయే కపీలాచార్యాయ 
కృతజ్ఞాయ 
కా 


115 


ఓం మేదినీపతయే నమః 


(త్రీపదాయ 

త్రిదశాధ్యక్షాయ 
మహాశ్చంగాయ 
కృతాంతకృతే 
మహావరాహాయ 
గోవిందాయ 
సుషేణాయ 540 
కనకొంగదినే 

గుహ్యాయ 

గభీరాయ 

గహనాయ 

గుపాయ 

చక్రగదాధరాయ 

వేధ 

న్యాంగాయ 

అజీతాయ 

కృష్ణాయ 550 
దృఢాయ 

సంకర్షణాయ అచ్యుతాయ 
వరుణాయ 

వారుణాయ 

వృక్షాయ 

పుష్కరాక్షాయ 
మహామునే 





116 


ఓం భగవతే నమః ఓం శాంత్యె నమః 
భగఘ్నే పరాయణాయ 
ఆనంది నే a 560 శుభాంగాయ 
నననూలినే ” శౌంతిదాయ 
హలాయుధాయ | స్రష్ట 
ఆదిత్యాయ కుముదాయ 
జ్యోతిరాదిత్యాయ. _ కువలశయాయ 590 
స్తహిష్ష వే న  నోహతాయ 
గతిసత్తమాయ . గోపతయే 
సుధన్వనే గోము 
ఖండపరశవే వృషభాక్షాయ 
దారుణాయ వృష పయాయ 
దవిణ ప్రదాయ 570 అనివర్తినే 
దివఃస్ప శే ఫం నివృత్తా త్మనే 
సర్వదృశే వ్యాసాయ సంక్షే ప్రి 
వాచస్పతయే అయోనిజాయ న్లేమకృతే+ 
త్రిసొమ్నే. .. శివాయ 600 
సామగాయ FE శ్రీవత్సవక్షసే 
సొమ్మే శ్రీవాసాయ 
నిర్వాణాయ శ్రీపతయే 
భేషజాయ “| శ్రీమతాంనరాయ 
భిషజే శ్రీదాయ 
సన్న్యాసకృతే 580 శ్రీశాయ 
శనూయ హార .. శ్రీనివాసాయ 
శాంతాయ శ్రీనిధయే. 

నిష్టాయై క . శ్రీవిభావనాయ 


శ్రీధరాయ ౨ 610 


నామావళి? 


ఓం శ్రీకరాయ నమః 


శేయసే 

శ్రీమతే 
లోకత్రయాశయాయ' 
స్వక్టాయ 
స్వంగాయ 
శతానందాయ 
నందయే 
జ్యోతిర్గణేశ్వరాయ 
విజితాత్మ నే 620 
(అ)విధేయాత్మ నే 
సత్కీర్తయే 
ఛిన్నసంశయాయ 
ఉదీర్గాయ 
సర్వతశ్చక్స షే 
అనీశాయ 

శాశ్వత స్థిరాయ 
భూశయాయ 
భూషణాయ 
భూతయే . (630 
విశోకాయ 
శ్లోకనాశనాయ 
అర్చిష్మతే 
ఆర్భితాయ 
కుంభాయ 
విశుద్దాత్మనే 
విశోధనాయ 


117 
అనిరుద్దాయ నమః 
అప్రతిరథాయ 
ప్రద్యుమ్నాయ ౨ 640 
అమితవికమాయ 
కాలనేమినిఘ్నే 
వీరాయ 
శౌరయే 
శూరజనేశ్వరాయ 
త్రిలోకాత్మనే 
త్రీలో కేశాయ 
కేశవాయ 
శేశిఘ్నే 
హరయే 650 
కామదేవాయ 
కామపొలాయ 
కామినే 
కొాంతొయ 
కృతాగమాయ 
అని ర్రేశ్యనపు షే 
విష్ణవే 
వీరాయ 
అనంతాయ 
దనంజయాయ 660 
జ్రహ్మకృతే 


ఓం బ్రహ్మణే నను 


బ్ర హ్మావివర్ధనాయ 

బ్రహ్మవిదే 

బ్రాహ్మాణాయ 

బ్ర హ్మ్‌ే 

బ్రవ్మాజ్జాదు 

బ్రాహ్మణ (ప్రీయాయ 670 
మహాకమాయ 

మహాకర్మణే 

మహారేజే 

మహోరగాయ 

మహా(క్రతవే 

మహాయజ్వనే 

మహాయజ్ఞాయ 

మహాహవిష్నే 

స్త్రవ్యాయ 

స్తవ పీయాయ 680 


మనోజవాయ 690 


విష్ణు సహస్రనామం 


ఓం తీర్థకరాయ నమః 


వసురేతేే 
సుప్రదాయ 


eX 


సత్క కయే 700 


సత్సరాయణా య 
శూర సేనాయ 
యదు(శేష్టా య 
సన్నివాసాయ 
సుయామునాయ 
భూతావాసాయ 
వాసుదేవాయ 
సరా సునలయాయ 710 
అనలాయ 
5 

sek 
దరుదాయ 

నో 
దృప్తా య 
దురరాయ 

ధా 


అపరొజితాయ 


ఇచా 


ఓం విశ్వమూర్తయే నమః 


మహామూర్తయే 
దీప్తమూర్తయే 
అమూర్తిమతే 720 
అ నేకమూర్తయే 
అవ్యక్తాయ 
శతమూర్తయే 
శతాననాయ 
ఎకస్మె 

స 
సవాయ 

కాయ 


క 
ణి 

£ 

~ 


pa 


730 
or 
పదాయానుత్తమాయ 
లోకబంధవే 
లోకనాథాయ 
మాధవాయ 
భక్తవత్సలాయ 
సువర్గవర్ష్ణాయ 


[కో 


హేమాంగాయ 

వరాంగాయ 

చందనొంగదినే 740 
వీర ఘే 

విషమాయ 

శూన్యాయ 


ఉమ యు సు 


ఓం ఘృతాశి షే నమః 


అచలౌయ 

చలోయ 

అమానినే 

మానదొయ 

మాన్యాయ 

లోకస్వామినే 750 
త్రిలోకధృ షే 

సుమేధసే 

మేధజాయ 

ధన్యాయ 

సత్యమేధసే 

ధరాధరాయ 

తేజోవృషాయ 

ద్యుతిధరాయ 
సర్వశస్త్రభృతాంచరాయ 

ప్రగహాయ 700 
నిగ్రహాయ 

వ్యగ్రాయ 

బకశ్చంగాయ 

గదా గ్రజాయ 

చతుర్మూర్తయే 

చతుర్చాహవే 

చతుర్‌వ్యూహాయ 

చతుర్గతయే 

చతురాత్మనే 

చతుర్భావాయ 770 


ఇ 


ఓం చతుర్వేదవిదే నమః 


ఏక్రపాదే 
సమావర్తాయ 
(ఆ)నివృత్తా త్మనే | 
దుర్ష్దయాయ 
దురతికమాయ 
దుర్గభాయ 
దుర్గమాయ 
దురాయ 

౧ 
దురావాసాయ 
దురారిఘ్నే 


780 


శుభాంగాయ 
లోకసారంగాయ . 
సుతంతవే 
తంతువర్ధనాయ 
ఇంద్రకర్మణే 
మహాకర్మణే 
కృతకర్మణే 
కృతాగమాయ 
ఉద్భవాయ 
సుందరాయ 
సుందాయ 


790 


రళ్ననాభాయ 
సులోచనాయ . 
అర్కాయ 
వొజసనాయ 


శృంగిణే 


దె mew, టా wre 


ఓం జయంతాయ నమః 


సర్వవిజ్ఞయినే 
సువర్గబిందవే 
అక్షోభ్యాయ 
సర్వవాగీశ్వరేశ్వరాయ '''' 
మహాహదాయ 
మహాగరాయ 
మహాభూతాయ 
మహానిధయే 
కుముదాయ 
కుందరాయ 
కుందాయ 
పర్జన్యాయ 
పావనాయ 


800 


810 


'అనిలాయ 


అమృతౌాశాయ న 
అమృతవపు షే 
సర్వజ్ఞాయ 
సర్వతోముఖాయ 
సులభాయ 
సువతాయ 
సీద్దాయ 
శృత్రుబితే 
శతుతాపనాయ 
న్యగోధాయ 
ఉదుంబరాయ 


820 


ఫలా wre కాకా శూ ళా 


ఓం అశ్వత్భాయ నమః 
చాణూరాంధ్రనిషూదనాయ 
సహ।సార్సి షే 


వంశవర్థనాయ 
భారభృతే 
కథితాయ 
యోగినే 
యోగీశాయ 


83౮ 


840 


850 


ఓ౦ 


సర్వకామదాయ నమః 
ఆశమాయ 
(శమణాయ 
కొమూయ 
లా 
సుపరాయ 

a 
వాయువాహనాయ 
ధనుర్దరాయ 
ధనుర్వేదాయ 
దండొయ 
దమయిత్రే 
దమాయ 


800 


అసరాజితాయ 
సర్వసహాయ 
నియం్రే 
ఆనియమాయ 


_ అయమాయ 


సత్త వలే 
సొత్తి గకాయ 
సత్యాయ 
సత్యధర్మపరాయణాయ 
అభిపాయాయ 
(పీయార్హాయ 
లరాయ 

టా 
(పీయకృ్చతే 
(ప్రీతివర్ధనాయ 
విహాయసగతయే 


జ్యోతిషే 


870 


122 


ఓం సురుచయే నమః 
హుతభుజే 
విభవే 880 
రవయే 
విరోచనాయ 
సూర్యాయ 
సవి్రే 
రవిలోచనాయ 
అనంతొయ 
హుతభుజే 
భక్తే 
సుఖదొయ 
వైకజాయ 890 
అగ్రజాయ 
అనిర్విణ్సాయ 
సదామర్షిణే 
లోకాధిష్టా నాయ 
అద్భుతాయ 
సనాత్తే 
సవాతనతనూయ 
కఏీలాయ 
కపయే 
అవ్యయాయ 900 
స్వస్తీదాయ 
స్వ స్తీకృతే 
న్వప్తటే 


విష్ణ సహస్రనామం 


ఓం స్వస్తీభుజే నమః 


స్వస్తీదక్టిణాయ 
అరౌదాయ 
కుండలి నే 
చక్రిణే 
వికమిణే 
ఊర్జితశాసనాయ 910 
శబ్దాతిగాయ 
శబసహాయ 
థి 
శిగిరాయ 
శర్వరీకరాయ 
అకూరాయ 
సేశలాయ 
దకొయ 
A 
దకిణాయ 
A 
క్షమిణాంనరాయ 
విద్వత్త మాయ 920 
వీతభయాయ 
పుణ్యశవణకీర్త నాయ 
ఉతొరణాయ 
దుష్‌కృతిఘ్నే 
పుణ్యాయ 
దుఃస్వస్ననాశనాయ 
వీర ఘ్నే 
రక ణాయ 
a 
సద్‌భ్యో 
జీవవాయ 930 


ఓం పర్యవ స్థతాయ నమః 


అనంతరూపాయ 
అనంత శియే 
జితమన్య వే 
భయాపహాయ 
చతురశ్రాయ 
గభీరాత్మనే 
దిదిశాయ 
వ్యాదిశాయ 
దిశాయ 940 
అనాదయే 
భువోభువే 

లక్షి టై 
సువీరాయ 
రుచిరాంగదాయ 
జననాయ 
జనజన్మాదయే 
భీమాయ 
భీమపరాక్రమాయ 
ఆధారనలయాయ 950 
(అ)ధాత్రే 
పుష్పహాసాయ 
(ప్రజాగరాయ 

ఊర్ణ (గాయ 

సల్‌ పథాచారాయ 
[పాణదాయ 


123 


Re) (ఏణవాయ నమః 


పణాయ 
(పమాణాయ 
పాణనిలయాయ 960 
ధ్రాణార్ళళ 
(పాణజీవనాయ 
తత్తా [య 
తత్త (నిదే 
ఏకాత్మ నే 
జన్న్మమృత్యు జరా౭౬ తిగౌాయ 
భూర్‌భువఃస్వస్‌తర వే 
తారాయ 
సవిత్రే 
(పపీతామహాయ 970 
యజాయ ' 
(> 
యజపతయే 
గూల 
యజ్వనే 
యజాంగాయ 
ళా 
యజవాహనాయ 
జా 
యజ్ఞభ్బతే 
యజ్ఞకృలే 
యజినే 
వ 
యజ్ఞసాధనాయ 980 
యజ్ఞాంతకృతే. 
cg 
యజ్జగుహ్యాయ 
ఆన్నాయ 
| 


124 


ఓం అన్నాదాయ నమః. 
ఆత్మయోనయే 
స్వయంజాతాయ 
వైఫభానాయ 
సామగొయనాయ 
దేవకీనందనాయ 


“ర్‌ 

గటి 
శిలీశాయ 
(oe! 
పాపనొశనాయ 





ఓం శంఖభృతే నమః 
నందకినే 
చ కిణే 
శార్‌బ్లధన్వనే 
గదాధరాయ 
రథాంగగపాణయే 
990 అక్షోభ్యాయ 
సర్వపహరణాయుధాయ 1000 


